


రామాయణ భారతాలు 


రామాయణ విశేషాలు 


నమోస్తు రామాయ సల్మక్మణాయ 
ద్దేష్యెచ తస్యై జనకాత్మజాయై 
నమోస్తు రుదేం్యద యనూనివేభ్యో 
నమోస్తు చందార్క. మనుద్గణేభ్యజీ 


సీతారాముల కథ వినాలనీ, వాల్మీకి రామాయణం చదువుకోవాలనీ, 
శ్రీమద్రామాయణం వినిపించాలనీ వాంఛించేవారు ఈ దేశంలోనే కాధు 
దేశదేశాలలో వున్నారు. ఆధునిక నాగరక యుగంలో చదువుకోగలిగిన వారికంటు 
చదివించుకు వినాలనేవారి సంఖ్య అపరిమితంగా వున్నది. అది యీనాడు కాదు 
రామాయణం పుట్టిన నాడే. అలా వుండేది. సీతారాముల గాథను వాల్మీకి 
మునిచందద్రుడు కుశలవుల చేత గానం చేయించి లోకానికి అందించాడు. 

వేల సంవత్సరాల క్రితం మాట అది, లక్షల శరత్తుల నాటి గాథ అది. 

అ అ అ 
అయినా యిది జరిగిందా? ( 
వాల్మీకి గుండెలో పుట్టిందా? 
అని ప్రశ్నించేవారి సంఖ్య చిరకాలంగా వస్తూనే ఉంది. 


త్త | రామాయణ భారతాలు 


జరిగిన గాథ వాల్మీకి మనసులో నుండి గుండెతో' కలిసి ఈ రూపంలో 
మానవజాతికి అందింది, అనుకోవడానికి అందరూ సంతోషంతో అంగీకరిస్తారు. 

న! న! జు 

రామాయణం జరగలేదు అనేవారిని నిలబెట్టి “బాబూ, తమరు 
రామాయణం చదివారా? తెలిసిన వారి దగ్గర వినయంగా కూర్చుని చదివించుకు 
తెలుసుకునా రాక” 

“ఈ రెండూ కాకుండా ఏ వారికథలో, నాటకాలో, సినిమాలో విని చూసి 
యీ సందేహంతో మనస్సు పాడుచేసుకుని బాధపడుతున్నారా?” అనేది మనం 
అడగవలసిన రెండవ ప్రశ్న. 

అంతతో ఆగకుండా, రామాయణం జరిగిందా అని అడుగుతున్నావే, 
జరిగింది అని నేనంటే నమ్మగలవా? 

ఏనాట్తి మాటా రామాయణ కథ! 

(త్రేతాయుగం నాటి గాథ. ఆ కథ జరుగుతూంట చూసి, కలియుగంలో 
యింతవరకూ. (బ్రతికివుంటాడా, ఎవడయినా? అయినా జరిగిందా, నువ్వు 
చూశావా? అని ప్రత్యక్ష ప్రమాణాన్ని తప్ప విశ్వసించలేని కుహనా మేధావులకు 
ఏం చెప గలం. 

ఆ అ క! 
నిస్సందేహంగా రామకథ జరిగింది. 

జరగడంకాదు, నేటికీ రామాయణం జరుగుతూనే వుంది, జరుగుతుంది. 
కనకనే రామాయణం వింటున్నారు, చదువుతున్నారు, అనువాదాలు చేసుకుని 
దేశదేశాలవారు. సంతోషిస్తున్నారు. నృత్యరూపకాలుగా, చలనచిత్రాలుగా 
ప్రదర్శించి ప్రమోదం కలిగిస్తునా ఎరు. 

రామాయణం యీనాటికీ జరుగుతున్నది అంటున్నావే, అది కొంచెం 
అతి తెలివిగా కనిపిస్తున్నది- అనవచ్చు. 

కొంచెం ఓరిమి వుంకు ఆ విశేషాలు విశదం అవుతాయి. 

ఠి న! థు 
అసలు రామాయణం అంతా ఏమిటి 

అనగా అనగా దశరథుడు అనే రాజు అయోధ్యానగరం రాజధానిగా 
కోసలరాజ్యాన్ని పాలిస్తున్నాడు. 

ఆయనకు ముగ్గురు భార్యలు. 

భార్యలు ముగ్గురున్నా సంతానం లేదు. 


రామాయణ భారతాలు ర్‌ 


సంతానం లేని బాధ ఆయన గుండెలను పిండుతువ్నది. సిరిసంపదలు, 
భోగభాగ్యాలు, సామ్రాజ్యాధిపత్యం, చతురంగబలాల సేవలు ఎన్ని వున్నా 
సంతానంలేని బాధ ఆయనను వదలలేదు. 

ఇదీ రామకథా (ప్రారంభం. 

అంటే దీని భావం ఏమిటి? 

సాంసారిక జీవితం సాగించేవారికి సంతానం అవసరం. అదే దాంపత్య 
బంధాన్ని మరింత బలవత్తరం చేస్తుంది; అందుకే “ఆనంద[గ్రంధి 'రేకోమం 
అపత్య మితి కధ్యతే” అన్నారు మహసీయులు. 

1 నిరంతరం ఒకరి నొకరు చూసుకుంటూ కూర్చుంటే జీవితం 

విసుగెత్తిపోయి, విషాదమయం అవుతుంది, భార్యా భర్తల బతుకు. 

దాని నుంచి తప్పించుకుందుకే సంతానం. దాంపత్య జీవిత లక్ష్యం అదే 
పరలోకం కోసం జరిగే ఉత్తర కర్మలకే కాదు, ఇవాలోకంలో కూగా సంతోషం 
కలిగించడానికీ, సేవలు చెయ్యడానికీ పిల్లలు కావాలి. ఆ విధంగా ఇహపరాలకు 
అవసరమై న సంతానం కోసం బాధపడే దశరథులు నేటికీ వున్నారు. 

స్త్రీకి మాతృత్వ వాంఛ, పురుషునికి వంశాభివృద్ధి కాంక్ష లేకపోతే 
మానవజాతి పశుపాయ దశకంటబె దిగజారిపోతుంది. 

నానా శ్షేశాలు పడీ నలుగురు బిడ్డలను కన్నాడు; పుత్రకామేష్టి యాగ 
ఫలంగా. 

నలుగురూ పెరిగి పెద్దవారవుతున్నారు. జాతకర్మ, నామకరణాదులతో 
వేదధర్మానుసారం ఉపనయనం నిర్వర్తించి విద్యాభ్యాసం చేయిస్తునా ఎరు. 


విశా ఎమి(తుడు 


ఆ రోజులలో సాధుజనహీింస సాగించే మారీచ సుబావులను 
సంహరించడానికి రామ ల్యక్ష్మణులను తన వెంట తీసుకు వెళ్ళాడు విశ్వామిత్రుడు. 

ఎవరీ విశ్వామిత్రుడు- 

రఘు వంశీయుల కులగురువ్షులెన వశిష్ణులవారితో స్పర్ధ - వహించి 
కామజక్రోధాలను జయించి ్రవ్మార్షిత్వం సాధించిన మహనీయుడు. 

అంతటివాడు వచ్చి అడిగితే దశరథుడు తన బిడ్డలింకా ముక్కుపచ్చలారని 
వారే! అని బాధపడ్డాడు పొపం. 


6 రామాయణ భారతాలు 


దశరథుడే కాదు యీనాటికీ తల్లిదండ్రులు తమ సంతానం ఎంత 
పెద్దవారయినా పసి వారుగానే భావించి బాధపడుతుంటారు. 

సరే, ఎలా అయితేనేం రామలక్ష్మణులను, వెంటబెట్టుకు వెళ్ళి దారిలో 
తాటకను సంవారింపీంచి, సుబావుని బూడిద చేయించి, మారీచుని 
సముద్రతీరానికి కొట్టించి, నిర్విఘ్నంగా యాగం పరిసమాప్తం చేశాడు విశ్వామిత్ర 
మహర్షి. 

అక్కుడ్‌ నుంచి మిథిలానగరానికి తీసుకువెళ్ళాడు. శివధనుర్భంగం 
అయింది. సీతారాములకు, ఊర్మిళా ల 'క్ష్మణులకు, మాండవీ భరతులకు, 
శ్రుతకీర్తి శత్రుఘ్నులకు విధ్యుక్తంగా వివాహాలు జరిపించి దశరథ మహారాజు 
కొడుకులతో కోడళ సతో అయోధ్యానగరం చేరాడు. 

అయోధ్యలో పన్నెండు సంవత్సరాలు సీతారాములు అన్యోన్యాను 
రాగంతో దాంపత్య జీవితం సాగించారు. 

అనంతరం ఒకనాడు దశరథుడు కొలువుతీర్చి మంత్రి సామంత పురోహిత 
దండనాథు లతో పాటు తన దేశంలోని (ప్రముఖ వ్యాపారులనూ, _రెతులనూ 
రావించి- 

“కోసలదేశ ప్రముఖులారా! ఈనాడు మీ ముందు ఒక ప్రధానాంశాన్ని 


ఉంచుతునా ఎను. 
నిర్భయంగా, నిస్సంకోచంగా మీ అభిప్రాయం విశదం చేయండి. 
ఇంతకాలంగా ఈ రాజ్యభారం వహించి, ధర్మపథాన 


సత్యవ్రతపరాయణుడ్వనె రఘువంశ మర్యాద తప్పకుండా మీ అందరి 
అభిమానంతో పరిపాలన సాగించాను. 

ఇప్పుడింక వయసు మళ్ళింది. 

చూపు సన్నగిల్లి, చెవులు పనిచేయని దశవచి ఏం మనస్సు స్థిమితం 
తప్పేవరకూ సింహాసనం మీద కూర్చోవాలనే కాంక్ష నాకు లేదు. = 

ఇంద్రియాలు స్వాధీనంలో ఉండగానే రాజ్యపాలన భారం మరొకరికి 
అప గించి ప్రశాంతంగా వానప్రస్థం సీ కరించాలని ఉంది. 

వంశ సంప్రదాయానుసారం జ్యేమ్టుడైన రామచంద్రునికి యువరాజ 
పట్టాభిషేకం జరిపి విశ్రాంతి తీసుకుందామని నా సంకల్పం. 

ఇందుకు మీరందరూ అంగీకరిస్తే సంతోషం” అన్నాడు. 

ఆ మహాసభలోని వారందరూ ఏకగ్రీవంగా రామభదద్రుని గుణ సంపత్తిని 
కీర్తించి- 


రామాయణ భారతాలు 7 


మహారాజా! నీ నోట ఈ మాట వినడం కోసం మేమంతా ఎదురు 
చూస్తున్నాం. సత్య ధర్మ మర్మవిద్దుడైన రామభద్రుని ఏలుబడిలో మేమంతా 
సుఖశాంతులతో సంతో;షంగా ఉండగలం. 


బుద్ధిమాన్‌ మధురాభాషీ 
వూర  భాషీ ప్రియం వదః 
€ న! అ 
ధర్మ కామార తత జః 
వ్మతిమానీ త. నాల్‌ 
లౌకికే సమయాచా'రే 
కృతకల్పోవిశారదిజీ 


రామచంద్రుడు ధీమంతుడు. 

లోకంలో ధీశక్తి కలవారు చాలామంది ఉంటారు. నోరు విప్పి మాట్లాడరు. 
మాట్లాడినా అహంకారంతో, పరుషవాక్యాలు పలికేవారే ఉంటారు. రాముడు 
మధురభాషి తియ్యగా వుల్లగా మాట్లాడతాడు. 

అంతేనా- పూర్వభాషా నా అంతవాళ్లి నేను, ఎదుటి వాడితో ముందుగా 
మాట్లాడితే నా గౌరవం పోతుందేమో! అని విర్రవీగకుండా తానే ముందుగా 
నవు సతూ పలనరి పడు, అది కూడా ప్రియంగా ఉండేలా చూసుకుంటాడు. 

పురుషార్థాలలో ౭వలోకానికి సంబంధించిన ధర్మ, అర్ధ, కామాల మర్మం" 
ఎరిగినవాడు, స్ప విషయమయినా మరిచిపోకుండా జ్ఞాపకం ఉంచుకుని, 
ఎప్పటికప్పుడు మనసు పదునుపెట్ట ప్రతిభ కలవాడు, కాలొనుసారం ప్రవర్తించే 
విద్వాంసుడు. ఇన్ని గుణాలు గల రామచంద్రుడు సింహాసనం అధివసిస్తే ఏ 
దేశంలో అయినా ప్రజలకు సుఖశాంతులు లభిస్తాయనేది మేధావులందరూ 
అంగీకరించగలిగిన వాస్తవం. 

ఆ విధంగా (ప్రజలందరూ ఆమోదించాక దశరథుడు ౯ “రేపే 
రామపట్టాభిషేకం, తగిన సంభారాలు సమకూర్చండి” అని మంత్రులకు 
ఆజ్ఞాపించి రాముని రప్పిఎచి- 

నాయనా, యీ కోసల రాజ్య ప్రముఖులందరూ రేపు ఉదయం నిన్ను 
పట్టాభిషిక్తుని చేయడానికి యాం ఈ. కనక పట్టాభిషిక్తుడు కావలసిన 
రాజనందనుడు ఏ నియమథవతాలు అనుసరించాలో గురువులు చెపుతారు, ఆ 


8 రామాయణ భారతాలు 


ప్రకారం ఈ రాత్రి గడుపు. ఉదయమే మంగళ స్నానానంతరం పట్టాభిషేకం 
చేస్తారు, అన్నాడు. 

కులగురువులు వశిష్ణులు ధర్మశాస్త్రం వివరించి, సింహాసనం 
అధిసించేవాడు రాత్రి ఉపవసించి, కటికనేలమీద దర్భాసనం పరిచి పడుకోవాలి, 
తెల్లవారే వరకూ మౌనంగా ఉండాలి, అన్నారు. 

రాజభోగాలు అనుభవించడానికి అన్ని అధికారాలూ లభించే క్షణంలో 
తిండి లేకుండా, రాతినేలమీద పడుకుని, స్నేహితులతో, భార్యతో 
ముచ్చటలాడుకునే అవకాశం లేకుండా రాత్రి గడపాలి. 

దేనికోసం ఈ నియమం, 

రాజు కాబోయేవానికి తన (ప్రజల ఆకలి బాధ తెలియాలి. రోడ్డువార 
చెట్టునీడన కాపురం చేస్తూ బండరాళ్ళమధ్య నిద్రించేవారి బాధ వంటబిట్టాలి. 

రాజ్యం" చేతికందనున్న సమయంలో ఆవేశం పెరిగి అవి చేస్తాం, ఇవి 
చేస్తాం అని వాగ్దానాలు చెయ్యకూడదు, చెయ్యవలసిన లోకక్షేమంకర పథకాలను 
ఆలోచించుకుని! ఆచరణలో వచ్చే కష్టసుఖాలు తెలుసుకోవాలి. 

అప్పుడు సింహాసనం _ ఎక్కినవాడు ప్రజల జీవితావసర కార్యాలు 
నిరాఘాటంగా నిర్వహించగలుగుతాడు $ వారి బాధలను (గ్రహించి పరిష్కారం 
చెయ్యగలిగి, అందరి అభిమానాని ్న పొందగలుగుతాడు. 

శు ళ్లు శి 

అదీ ఈ దేశంలో రామరాజ్యానికి అర్ధం. 

ఈ దృష్టితో రామాయణం చదివి వివేకంతో వ్యవహరించేవారు 
అధికారంలో వుంటే అశేష ప్రజల జీవితం (ప్రశాంతంగా సాగుతుంది. 

న! న! ఠి 
. గురువుల ఆదేశానుసారం రామభద్రుడు ఉపవాస నియమంతో, 

అధశయనంతో, మౌనంగా ఆ రాత్రి గడిపాడు. 

న! ఠి న! 

ఇక్కడ కథ ఇలా ఉండగా, 

అక్కడ కె 'కెకేయి అంతఃపురంలో- 

రామ పట్టాభిషేక విషయం వారికి తెలియదు. 

కెకేయి హాయిగా శయ్యామందిరం చేరి, కునుకు తీస్తున్నది. 

"నిద్రపట్టని మంధర సౌధోపరిభాగాన వెన్నెలలో తిరుగుతూ రాజవీధి 
చూసింది. 


రామాయణ భారతాలు 9 


కోలాహలంగా ఉంది. ' ఇంటింటా ఏదో ఉత్సవం జరుగుతున్నంత 
ఉత్సావాం, అలంకారాలు, జనులందరూ సంతోషంతో అటూ యిటూ తిరుగు 
తునా ఎరు. 

తోరణాలు, పతాకాలు, రంగవల్లులు, నూతన వస్తొలు... అన్నీ చూసిన 
దాది మంధరకు' ఫిషంరుం తెలియలేదు. 

వహడావుడీగా వెడుతూన్న మరో దాసిని పిలిచి, ఏమిటీ కోలాహలం? ఏం 
జరుగుతున్నది మన నగరంలో? అని అడిగింది. 

ఓసి పొట్టిదానొ! ఇంకా నీ చెవిని పడలేదా! తెల్లవారితే రామచంద్రుడు 
సింహాసనం ఎక్కి కోసల దేశానికి మహారాజు అవుతాడు. ఆ సంతోషంతో నగర 
ప్రజలందరూ ఉత్సవ సన్నాహాలు చేసుకుంటున్నారు. 

రాముడు రాజఫుతాడు, అనే మాట గుండెలో శూలం (గ్రుచ్చినంత బాధ 
కలిగించింది, చెవిలో సలసల మరుగుతూన ఎ సీసం పోసినట్లునిపించింది. | 

తోక ్రొక్కిన తాచులా చకచక మెట్టు దిగి, హంసతూలికా తల్పం మీద 
సుఖంగ్లా నిద్రించే కె "కెక దగ్గరకు వెళ్ళి- 

“ఓ దౌరా కై రాలా! కొంపలు మునిగిపోతుంటే నీకు నిద్ర ఎలా పట్టిందే” 
అని అరుస్తూ గోలుగోలున ఏడుస్తూ, కన్నీరు జారుస్తూ నిలబడింది. 

ఏదో ప్ర (ప్రమాదం జరిగిందని ఉలిక్కిపడి లేచిన కెకేయి మంధరను చూసి: 

“ఎందుకే ఏడుస్తావు, విషయం చెప్పు” అంది. 

“ఇంకా ఏం చెప్పను. కొంప కాలిపోతోంది, అప్పుడే ఓ పెడ 
కాలిపోయింది. నడఢినెత్తీకి వస్తున్నది. లే, ఇప్పటికయినా కళ్ళు తెరిచి, యిల్లు 
చక్కబెట్టుకో” అని ఏడుస్తూనే వుంది. 

“ఏడుపు ఆపి అఫ$లు విషయం చెప్పు” అంది. 

“ఏం చెప్పను, ఎలా చెప్పను. మహారాజుకి నీ మీదనే (ప్రేమ అనుకుని 
మురిసి పోతున్నావు. ఇప్పుడు చూడు- రీపు తెల్లవారేసరికి కౌసల్య కొడుకు 
సింహాసనం ఎక్కి. నుహారాజు కాబోతునా ఎడు. వ. మన (బతుకు ఏం కావాలి" 
అని శోకం హెచ్చించింటి. 

రామునికి పట్టాథిషేకం అన్నమాట చెవిని పడగానే ఆమె. కన్నులలో 
కలువలు వికసించాయి. 
వదనం పూర్ణ్భంద్రకాంతులతోనిండింది,పెదవులు _ దరహాప భాపురా 
లయాయి. క స్ట 

“ఇంత శుభవార్త చెప్పిన నీకు ఈ రత్నహారం కానుకగా యిస్తున్నానే” అని 
తన మెడలో హారం ముధరకు బఐవూకరించింది. 


10 ్న రామాయణ భారతాలు 


పట్టాభిషేక వార్త _కకేయికి ఎంత. ఆనందం కలిగించిందచో మనసులో 
ఉంచుకుని ముందుకు సాగుదాం. 

_కెకేయి హృదయమంతా రామున్నిపె ఎంత వాత్సల్యం, ఆదరానురాగా 
లున్నాయో చూసిన తరువాయి అంతటి హృదయాన్ని ఎంత మలినం 
చేసిందో మంధర, జాగ్రత్తగా చూడండి. 

“ఓ మూఢురాలా! నిద్రనుంచి లేచావా! ఇంకా మత్తులో వున్నావా? ఏం 
చెప్పానో వినిపించిందా! నీ సవతి కౌసల్య. దాని కొడుకు రాజు 
కాబోతున్నాడు. ఇంక మన (బతుకు ఏం కావాలి?” 

అని రత్నహారాన్ని త్రెంచి పారేసింది. 

“రాముడు రాజయితే ఏడుపు దేనికే! రాజు కావలసినవాడు రాముడు, ప్రజ 
లందరినీ రక్షించి వారి కష్టాలు తీర్చగలవాడు రామభద్రుడు” 

అని శేక చెవుతూండగానే ర గొంతెత్తి- 

“నీకు 'బుద్దిలేదు. రాముడు రాజయితే పెత్తనం కౌసల్య చేతికి 
చిక్కుతుంది. ఇంతకాలం మనం ఆవిడను పెట్టిన బాధలకు ప్రతీకారం తీర్చుకు 
తీరుతుంది. .నీ బ్రతుకు దాసీ. బతుకు, నేను నీ క్రింద దాసిని. అటువంటి 
(బ్రతుకుకంటే చావు మేలు, ఉరి పోసుకుంటున్నాను” అంటూనే చీర చెంగు 
మెడచుట్టూ త్రిప్పింది. 

క్షణకాలం ఇకెకీ మనసు చలించింది. నిజంగా మంధర ఆత్మవత్య 
చేసుకుంటుందని “"భయపడి- 

మంధరా! ఇప్పుడేం చేద్దాం? వంశజ్యేషుడు సింహాసనం ఎక్కడం 
రాజవంశ మర్యాద, దానిని తపీ సం చడానికి మార్గం లేదు. 

అనగానే మంధర కన్నీరు తుడుచుకుని, కనీ కనిపించని చిరునవ్వు 
పెదవులలో దాచి- 

మహారాణీ! నీకు సంకల్పం కలగాలే కాని, దారి దొరకదా! చాలా రోజుల 
క్రితం దేవాసుర సంగ్రామాలలో దేవతలకు సాయం చేయడానికి రథారూఢ్ళుడై 
వెళ్ళిన నీ భర్తతో నువ్వు కూడా వెళ్ళావు. ఆ సమయంలో ఆయన అలసి 
నప్పుడు సాయపడ్డ నీకు రెండు వరాలిస్తానన్నాడని చెప్పావు గుర్తుందా? ఆ 
వరాలు ఇంతవరకూ తీర్చలేదు. ఇప్పుడు ఆ వరాలు అడుగూ 

మొదటిది భరతుడు సింహాసనం ఎక్కాలి. 

"రెండవది రాముడు పద్ద్హ్నాలుగేళు ఇ అరణ్యానికి పోవాలి; 

తెలిసిందా? దీనితో నువ్వు హో కాగలవు, నీ బిడ్డ మహారాజుగా 
ఎ బా తాడు అంది. 


రామాయణ భారతాలు క్ష 


'కకేయి ముఖం ముద్దమందారంలా వికసించింది. 

"తన బిడ్డ మహారాజు కాబోతున్నాడంటే ఏ తల్లి గుండె పొంగి పులకించ 
కుండా ఉండదు. 

కెకేయి కూడా తల్లి, మాతృవృదయం ఆవిడకూ వున్నది. తల్లి పేగు 
మీద గిలిగింత పెట్టుగఠిగిన తెలివి దాసి మంధరకు వున్నది. 

రామాయణం _ నొడేకాదు, నేటికీ సంపన్నుల _ భవనాలలో 
భోగాలనుభవిస్తూ గృహా యజమానురాలికి తలలో నాలుకలా వుండే దాసి 
మంధరలు అక్కడక్కడ కనిపించకపోరు. కొంపలు ముంచగల నీచపు బుద్ది వారికి 
ప్రకృతిసిద్ధంగా లభించే శక్తి. 

అటువంటి మంధరల విషయంలో జా(గ్రత్తపడకపోతే 
సర్వనాశనంతో పాటు _వెధవ్యం తెచు ఎకోక తప్పదు. యిల్లాలికి అనే మాటను 
వాచ్యం చెయ్యకుండా ఈ చిన్ని సంఘటనతో మహర్షి వాల్మీకి మహిళాలోకానికి 
ప్రబోధించాడు. న్‌ 1 

అది (గ్రహించ గలిగినవారు సుఖశాంతులతో దాంపత్య జీవితం 
సాగించుకుంటారు, లేనివారు కెకవలె లోకనిందతో, పసుపు కుంకుమలకు 
దూరమై అనాధ జీవితం గడుపుకోక తప్పదు. 

రామాయణ మసనాోకావ్యంలో అరఘడియ కూడా నిలబడని మంధర పాత్ర 
యిన్ని వేల సంవత్సరాలయినా తన మలినబుద్ధితో లోకంలో తిట్టు పడుతూనే 
వుంది. అదీ సజీపకావ్య|స్రప్ట. శక్తి! 

అ వ = అ. 

మంధర చేసిన ధురో ఏధతో _కెక ఆభరణాలు, అలంకారాలు తీసి పారేసి, 
కోప గృవాం చేరింది. కటిక నేలమీద వెన్ను వాల్చింది. త్రాచు 
బుసకొడుతున్నట్లు ఉవ్బ్వాసనిశ్వాసలు వదులుతున్నది. అమ్మగారి ఆవేదన, 
ఆగ్రహం కారణంగా కెకేయి అంతఃపురం అంతా శోకమే అలుముకున 'దిః 
పంజరంలో చిలుకలు కూడా భయం భయంగా చూస్తున్నాయి. ద్వారాలలో 
నిలబడిన వారి ముఖాలలో దైన్యం తాండవిస్తున్నది. 

శోకసముద్రంవలె వున్న _కెకేయి అంతఃపురానికి వచ్చాడు, సంతోషంతో 
ఆ రాత్రి ఆమెతో సుఖంగా గడపాలని దశరథ మహారాజు. 

అంతటా నిశ్శబ్దిం, విషాదం! 

ముద్దుల భార్య అంతఃపురంలో అడుగుపెట్టాడు, వాంసతూలికాతల్పం 
శూన్యంగా ఉంది. ఈవలకు వచ్చి ్రతీహారిని అడిగాడు. వారు కోపగృవాం 
చూపించారు. వుటావుటీ అక్కడకు వెళ్ళాడు. 


12 రామాయణ భారతాలు 


రాతి నేల మీద జుట్టు విష్పుకుని అలంకారం శూన్యంగా పడివుంది 
కెకేయి. 

ఆందోళనతో ఆమె దగ్గరకు వెళ్ళాడు, (బతిమాలాడు, బుజ్జగించాడు, 
కారణం చప ఏమనా, ఎడు. 

ఆవిడ మాటను తిరస్కరించి అవమానించినవారిని, పరాభవించినవారిని 
యమసదనం చేరుస్తానన్నాడు. 

అంతతో ఆగలేదు, కామోన్మత్ముడె వున్న మహారాజు, నిరపరాధినయినా 
సరీ ఆవిడ కోసం దండించగలననా ఎడు. 

అంతా జరిగాకా 

ఆవిడ మూతి ముడిచి, 

నిజంగా నామీద అనురాగం వుంటే, రేపు తెల్లవారుతుండగా బయలుదేరి 
రాముడు వనవాసానికి పోవాలి, పదునాలుగేళ్ళు; నా బిడ్డ భరతునికి పట్టాభిషేకం 
జరగాలి అంది. 

మొదలు నరికిన చెట్టులా కూలబడ్డాడు. కొంతసేపు స్మృతి లేదు. 
నెమ్మదిగా లేచి బతిమాలాడు, ప్రార్ధించాడు, దూషించాడు. 

రాముడు లేకపోతే (ప్రాణాలు వదులుతానన్నాడు. 

చచ్చినా సరే తన కోరిక తీర్చి తీరాలి, అంది. 

అనుకున్నంతపనీ జరిగింది. 

తెల తెలవారుతుండగా పట్టాభిషేక సుముహూర్తం సమీపిస్తున్నదని 
కులగురువులు వశిష్ణులు సుమంధత్రునిపంపి దశరథమహారాజును 
తీసుకురమ్మన్నారు. 

వచ్చిన సుమంత్రుని తక్షణం వెళ్ళి రాజాజ్జగా రాముని తీసుకురమ్మని 
పంపింది కకేయి, 

వెళ్ళిన సుమంత్రుడు క్షణాలలో రామునితో వచ్చాడు. 

వచ్చిన రామభదుని చూసి _కెకేయి- 

నాయనా! భరతునికి రాజ్యం అప్పగించి నిన్ను పద్ద్నాలుగు సంవత్సరాలు 
అరణ్యవాసంచేయించాలని మీ నాన్నగారి సంకల్పం, అది చెప్పడానికే 
పీలిపించారు, అంది. 

విన్నాడు రామచంద్రుడు. 

వింటూనే రాజ లాంఛనాలన్నీ తీసేసాడు పై మీది ఉత్తరీయం కూడా 
అక్కడ వుంచి, సంతోషంతో- 


రామాయణ భారతాలు ' 13 


అమ్మా! నాన్నగారికి నా మీద ఎంత అనురాగం వున్నదమ్మా! నిరంతరం 
రాజ్యపాలనతో, సమస్యలతో తలబిరువెక్కకుండా హాయిగా అరణ్యంలో 
మహర్షుల సన్నిధానంలో పరతత్వాన్ని ఉపాసించే అవకాశం అనుగ్రహించారు. 

ఈ మాట చెప్పగానికి యిక్కడకు పిలిపించడం దేనికి, అక్కడకు వచ్చిన 
సుమంధత్రునికే యీ వార్త చెప్పి పంపితే యీ పాటికే అరణ్యానికి వెళ్ళేవాడిని 
కదా, నాన్నగారి ఆజ్జ ఆయన నోట వెలువడిన క్షణంలో ఆచరించవలసినవారం 
కాదుటమ్మా. 

అంటూ కట్టుకున్న ధోవతితో పాదచారియై అంతఃపురం వదిలి, 
రాజవీధిని బయలుదేరి తనీ తల్లి నివసించే భవనానికి వెళ్ళి విషయం చెప్పాడు. 

కారల్యారని స్మృతి తప్పి పడిపోయింది. 

నెమ్మదిగా సేద టీర్చాకా నాయనా! నిన్ను విడిచి నేను క్షణం (దితకలేను, 
నన్ను కూడా నీతో అరణ్యానికి తీసుకువెళ్ళు, అని కన్నీరు మునీ టరు. "చేసుకునే 
తల్లిని ఓదార్చి ః 

అమ్మా! ఏవిటి నువ్వు మాట్లాడుతున్నది! కోసలాధీశుల ఆడుబిడ్డవు, 
రఘువంశ క్షతియుల ఇంటి పెద్దకోడలివి, ఇలా అనవచు ఏనా! కొడుకులు 
కాదమ్మా, భర్త (ప్రాణాధికుడునీకు,ఆయననువిడిచిరాకూడదు,అని ధర్మశాస్త్రం 
ప్రబోధించాడు. 

అంతవరకూ మాట్లాడకుండా వున్న లక్ష్మణస్వామి కత్తి పెకెత్తి శి 

అన్నయ్యా, ఈ రాజ్యం నీకు దక్కకుండా చేసేవారిని'యీ కరవాలానికి 
బలి యిస్తాను. వార్టక్యంలో మనసు వశంతప్పి కామ వ్యామోవాంలో చిక్కుకున్న 
మహారాజు మాట మనం విననవసరం లేదు. నిన్ను నేను సింహాసనం 
ఎక్కిస్తాను. ఎవరు కాదన్నా వారిని యమసదనం చేరుస్తాను, అని నిష్పులు 
కురుస్తున్న తమ్ముని బుజంమీద తట్టి, చిరునవ్వుతో- 

లక్ష్మణా! దేనికయ్యా యింత ఆవేశం, ఎవరినయ్యా 
చంపుతానంటున్నావు. !కన్నతండ్రిని కరవాలంతో కడతేరుస్తావా! మన వంశంలో 
జరగవలసిన పనేనా! ణన్మ దాతయైన తండ్రీిమీద ద్వేషమా! కత్తి దింపు. 
నాన్నగారు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చని జన్మ వ్యర్థం. ఆయనకు అసత్యదోషం 
రానివ్వకూడదు, అని మెల్లగ మందలించి, తన భవనంవైెపు సాగుతూ; 

లక్షణా, నా సిరీస్‌ సంపదలన్నీ యోగ్యులకు “దానం చెయ్యాలి, మన 
మిత్రుడు సుయజ్ఞుని రప్పించు, అన్నాడు. 

రామచంద్రుడు తన సౌధంలో పై అంతస్టుకు వెళ్ళాడు. 


త్త రామాయణ భారతాలు 


అక్కడ _ పట్టాభిషేకానికి. అనుకూలమైన అలంకారాలతో సీతాదేవి 
ఎదురుపడింది. 

విదేవా రాజనందనా ! పీ తృవాక్యపాలన దీక్తతో పదునాలుగేళు వనవాసం 
సాగించడానికి వెడుతున్నాను. ఈ పద్ద్నాలుగేళ్ళూ జాగరూకతతో మా 
అమ్మగారికీ, నాన్నగారికీ సేవలు చేస్తూ ఉండు. వార్టక్యంలో వారికి బాధ 
కలగకుండా చూసుకో, నేను వెడుతున్నాను, అన్నాడు. 

నిశ్చలంగా నిలబడీ జానకీదేవి- 

'ప్రాణ్యోరా! మీ నాన్నగారి మాటమీద మీరు వనవాసానికివెడుతూ 
నన్నిక్కడ విడిచిపెడతారా ! నేనూ మీతోనే వుంటాను, అది అయోధ్య అయినా 
అరణ్యమయినా నాకు బాధలేదు. చిన్ననాటి నుంచీ మా అమ్మగారు అదే 
చెప్పారు. 

కష్టమయినా, సుఖమయినా, శ్లీసమయినా, సంతోషమయినా భర్త 
నీడలోనే భార్య వుండాలి. ఆయన తోడుగా వుంటే ఎన్ని కష్టాల్ననెనా 
చిరునవ్వుతో భరించ గలుగుతామని బోధించింది, అనగా రాముడు* 

జానకీ! నేను వెడుతున్నది భీకర మృగ సంభరితమూ, కంటక శిలా 
సంయుతమూ, (ప్రమాద భూయిష్టమూ అయిన మహారణ్యానికి. ఆ బాధలు, 
నువ్వు భరించలేవు. 

అక్కడ వాంసతూలికా తల్బం, అంతరంగ భోగాలూ ఉండవు, కందమూల 
ఫలాలు తింటూ, కటిక .రాతి నేలమీద పడుకుని, సింహవ్యాఘ్ర గర్జనలు 
వింటూండాలి. ఈ శ్రమ నీకు తగదు, అని పరిపరివిధాల మందలించి, 
బుజ్జగించినా సీతాదేవి తన పట్టు వీడకుండా 

ఆర్యా ! మా నాన్నగారు ఎంత అమాయకుడయ్యా, శివధనుర సంగం 
చేసిన మహావీరుడవని నిన్ను అల్టుడుగా చేసుకున్నాడేకాని, కట్టుకున్న భార్యను 
రక్షించుకో లేని వాడీవనీ, _ పురుషవేషం _ ధరించిన _ అబలవనీ 
తెలుసుకోలేకపోయాడు, అని కంట తడిపెట్టింది. 

కింత్వా మన్యత వెదేహః 

పితా మే మిథిలాధివః 

రామ జాొమాతరం ప్రాష్య 

స్త్రియం పురుష విగ్రహం! 

ఆ మాటతో రాముడు సీతాదేవిని వెంటబెట్టుకు వెళ్ళడానికి 
అంగీకరించాడు. . పాతివ్రత్య ధర్మ నిర్వహణలో అచంచల దీక్షకల సీతాదేవి తన 


రామాయణ భారతాలు కర్‌ 


భర్త నీడలోనే కష్టమయినా, సుఖమయినా అనుభవించడానికి సిద్ధపడింది. కనకనే 
ఆవిడను ఈ జాతి ఆ౮ాధిస్తున్నది. 

రాజభోగాలు వదిలి. పితృవాక్పాలనకు అరణ్యవాస _ క్షేశాలు 
సహించినందువల్లనే రామభదద్రునికి తలవంచుతున్నాం. 

అంతేకాని ఆయన అవతార పురుషుడనే దృష్టితో మాత్రం కాదు. 
అవతార దృష్టితోనే అయితేనే అంతకు ముందు ఎన్నో అవతారాలు వున్నాయి. 
మత్స్య, కూర్మ, వరాహ, నారసింవా, వామన, పరశురామావతారాలున్నాయి. 
అనంతరం కృష్ణావతాగం వున్నది. 1 

ఇన్ని. అవతారాలున్నా సీతారాములకున్న ఉన్నతస్థ్టానం, ఆరాధన 
మిగిలిన. అవతారాలకు లేవు. ఏమిటి కారణం! శ్రే 

మానవరూపంలో ప్రభవించాక పరమేశ్వరుడైనా, అదిగర్భీశ్వరి అయినా 
మానవ ధర్మాన్ని (ఆచరించి ఆదర్శం చూపాలి. అది సీతారాములలోనే 
కనిపిస్తుంది. ఈ అంగాన్ని విస్మరించిననాడు రామాయణం చదవడం, వినడం 
అనవసరం. 

మానవునిలో పశుత్వ, దానవత్వాలను నాశనంచేసి దివ్యత్వం వెపు 
నడపడానికి అవశ్యమయిన ధర్మమార్గ _ ప్రబోధానికే మనం రామాయణ 
భారతాలు చదవాలి, వినాలి, వినిపించాలి. అందుకే ఆ మునిచందులు యీ 
గాథలను అందించారు. ఆ కారణంగానే యిన్ని వేల సంవత్సరాలుగా దేశదేశాల 
మేధావులనూ, సామాన్యులనూ ఆకర్షించి అలరించే జీవశక్తి వానిలో వున్నది. 

ఆ కారణం వల్లనే వాల్మీకి- 


యావత్‌ స్టాన్య౦తి గిరయః 
నరితశ్చ మహీళలే 

తావ (దామాయణ కథా 
లోకేషు వ్రచరిశ్యతి! 


లోకంలో పర్వతాలూ, నదీప్రవాహాలూ వున్నంతకాలం సీతారాముల గాథ 
ప్రచారంలోఉంటుంది, అని వాల్మీకి చెప్పుకోగలిగాడూ అంటే, నదులూ 
పర్వతాలూ వున్నుతకాలం మానవజాతి మనుగడ సాగుతూనే ఉంటుంది, 
మానవుడున్నంత కాలం రామకథ చదువుతూ వింటూ వుండకతప్పదు. 
కొందరు భక్తితో పారాయణం చేస్తే, కొందరు పరిశీలనతో అధ్యయనంచేస్తారు, 
ఒకరిద్దరు ద్వేషంతో చదువుతారు, , అది విషయాంతరం. 


16 . రామాయణ భారతాలు 


భక్తితో చదివేవారికి సీతారాములు అవతారపురుషులుగా ఆరాధనీయులవు 


తున్నారు. ఆసక్తితో పరిశీలించేవారికి ఆదర్శమానవులుగా 
వందనీయులవుతూం కు, ద్వేషంతో చదివేవారికి విషపాయులయారు. 
త తి న ట్ర 


ఇక (ప్రధానాంకానికి వస్తే- 

సీతాదేవి వనవాసానికి సన 'ద్దురాలుకాగానే లక్ష్మణుడు తానుకూడా 
అరణ్యానికి వస్తున్నానన్నాడు. 
తమ్ముడూ! నాన్నగారు పిన్నికిచ్చిన వరం (ప్రకారం నేనొక్కడినే వెళ్ళాలి. 
, జనకరాజనందన నన్ను విడిచి ఉండలేనంటే తప్పని సరిగా అంగీకరించాను. 
| ఇప్పుడు. నువ్వు బయలుదేరతానంటున్నావు. ఈ విధంగా బంధుమిత్రులందరూ 
అయోధ్య విడిచిపెట్టడం న్యాయం కాదు, - అని రాముడు పరిపరివిధాల 
బోధించినా వినలేదు లక్ష్మణుడు. గత్యంతరం లేక తమ్ముడి రాకకు అంగీకరించి- 

లక్ష్మణా! మీ అమ్మ సుమిత్ర అనుమతి తీసుకుని రా, అని పంపాడు. 
చకచక వెళ్ళి తల్లికి నివేదించాడు. 

అప్పుడు సుమి(త శి 

నాయనా, మీ అన్నయ్యే నాన్నగారనుకో, మీ వదినను నన్ను చూసినట్లే 
తల్లిగా చూడు, అరణ్యమే అయోధ్యానగరం అనుకో, అప్పుడు నీకు ఏ బాధా 
ఉండదు, అని ఆశీర్వదించి పంపింది. 


రామం దశరధం విద్ధి 

మాం విది ద్ధి జనకాత్మజాం 
అయోధ్యా మటవీం విద్ధి 
గచ ) తాత యధానుఖ: 


సుమిత్ర మాటలు వినగానే చేతులు జోడించి నిలబడాలి, మానవతావాది 
ఎవరయినా! 

ఆవిడకు ఏమాత్రం దురాలోచన కలిగినా, తక్షణం తన బిడ్డను 
సింహాసనం ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. 

సింహాసనం ఎక్కవలసిన పెద్దవాడు నిశ్చింతగా అడవికి పోతున్నాడు, 
తరువాయి వారసుడు భరతుడు దూరాన మేనమామల దగ్గర వున్నాడు. సాహస, 
పరాక్రమాలలో, ధనుర్విద్యలో రామునితో సమానుడయిన వీరుడు తన బిడ్డ 


రామాయణ భారతాలు 1/7 


లక్ష్మణుడు. ప్రజలు, మంత్రులు అందరూ రామునిపట్ల ఎంత గౌరవంతో 
వునా వ ల లక్ష్రణుగ కూడా అంత ఆదరంతో గౌరవిస్తున్నారు. 

భిశేకాన్ని భగ్నంచేసిన కకేయి. మీద వారందరికీ 
తవా తీరతాయి, ఆ కోపం ఆవిడ "బిడ్డమీదకూడా ఉంటుంది కనక 
ల 'క్ష్రణుడు హాయిగా రాజు కాగలడు. 

కాగలడు కాని ఈ ఆలోచన లక్ష్మణునికీ రాలేదు, సుమిత్రకూ కలగలేదు. 
కలిగి ఉంటు రామకథ అంతా అడ్డం తిరిగేది, కెకేయిని దూషించినట్టే సుమిత్రను 
రూడా నీచంగా చూసీవారం. 

సిరిసంపదలూ, భోగభాగ్యాలూ కాదు ప్రధానం, మానవత్వ లక్షణమైన 
అన్న దమ్ముల అనుబంధం, దీనిముందు అవన్నీ తృణప్రాయాలు, అని 
భావించిన సుమిత్ర వంటి యిల్లాలు నాటికీ నేటికీ కోటికీ, ముక్కోటికీ 
ఉండకపోదు. 

అనంతరం సీతా రామ లక్ష్మణులు కె 'కెకేయి భవనానికి వచ్చి, తండి 
అనుమతి కోసం నిలబడ్డారు. అప్ప్రుడక్కడ ? జేరిన అందరూ ఎవరి నోటికి 
వచ్చినట్లు వారు కెకేయిని ( దూషించారు, చలించలేదు _కెక, రాయిలా నిలబడింది. 

అప్పుడు " దశరథుడన్నాడు । నాయనా నను వ బంధించి రాజ్యాన్ని 
పాలించు, అని. 

ఆ మాట విని శ్రీరాముడు గంభీరంగా మహారాజా! ఏమిటంటున్నాగు 
మీరు, ఈ రాజ్యాన్ని పాలించవలసిన వాడు భరతుడే కాని నేను కాదు, మీకు 
అసత్య దోషం తగులకూడదు, అని వనవాసానికి బయలుదేరాడు. 

ఇంతతో రామాయణంలో ఒక ప్రధానఘట్టుం ముగిసింది. 

ఈ సంఘటనపరకూ నడిచిన కథలో మానవజాతికి ఆదర్శంగా మహర్షి 
వాల్మీకి అందించిన సందేశాన్ని పరిశీలిస్తే... 

ముగ్గురు తల్టులు మనముందున్నారు. 

వారిలో కౌసల్య-- తన బిడ్డ సింహాసనం ఎక్కుతున్నాడని వినగానే పరమ 
సంతోషంతో దానధర్మాలు చేసింది ఆ బిడ్డయే. అరణ్యానికి 
వెళ వలసివచే ఎసరికి గోలుగోలున విలపించింది- 

ఇదే రీతిగా తమ సంతానం యొక్క వృద్దికి, ఉన్నతికీ పొంగి పులకించి, 
వారి కష్టాలకు క్రుంగిపోయే కౌసల్య వంటి తల్టులు లోకంలో అసంఖ్యాకంగా 
వుంటారు. 

తన బిడ్డ అయినా, పరాయివారి సంతానమయినా కష్టమయినా 
సుఖమయినా ఏమీ చలించని సుమిత్ర వంటి తల్లి దేశానికి ఒకరు ఉండవచ్చు. 


18 రామాయణ భారతాలు 


తన బిడ్డ పెద్ద పదవిలో ఉండి భోగభాగ్యాలతో అలరారుతుంటే చాలదు, 
తమ ఇరుగుపారుగుల పిల్లలకు అడుక్కుతినే దశ రాకపోతే కన్నుల్లో నిప్పులు 
పోసుకునే _కెకమ్మలు కనిప్‌ంచకపోరు. 

ఈ విధంగా ముగ్గురు తల్లులను మన ముందుంచి లోకంలోని 
మాతృమూర్తుల లక్షణాలన్నిటినీ కాచి "వడబోశాడు మహర్షి. 

మాతృత్వం ఎక్కడవున్నా యీ మూడు లక్షణాలనూ అతిక్రమించి 
కనిపించే అవకాశం లేదు. 

అలానే సిరిసంపదలకు మోజుపడి, ముందు వెనుకలు ఆలోచించకుండా 
కొంపలు కూల్చే నీచ మనస్తత్వం కల ఇంటి దాసీలకు మంధర ప్రతినిధి. సాటి 
వారిలో తన రాజసం నిలబడడానికే వారు ప్రయత్నిస్తారు. భర్త. (ప్రాణాలు 
వదులుతానన్నా సరే పట్టిన పట్టు వీడకుండా నిలిచే _కెకమ్మలను 
తయారుచేసుకుని వారి అండన తమ ప్రతాపం ప్రదర్శిస్తారు వీరు. ఈ 
మంధరలను ఈ నాటికీ సంపన్న కుటుంబాలలో పెరటి గుమ్మాల దగ్గర 
చూడగలం. 

మరొక విశేషం- 

యాగరక్షణకు రామలక్ష్మణులను వెంట తీసుకువెళ్ళిన పశ్వామతుకు; 
సీతా రామ కల్యాణంకాగానే. అదృశ్యమవుతాడు.మన కంటబడడింక అంతటి 
విశ్వామిత్రుడూ. 

లోకకల్యాణ కాంక్షతో సాగించే (క్రతువుకు అంతరాయం కలిగించే. రాక్షస 
సంహారంనిర్వర్తింపజేయడంతో విశ్వామిత్రుని పని రామాయణంలో 
అయిపోయింది, అంతే! ఆ పాత్రను విడీచేశాడు వాల్మీకి. 

ఇలానే రామకథలో ఏ పాత్ర అయినా అనవసరంగా ప్రవేశించదు, 
ప్రవేశించిన పా(త్ర కర్తవ్యదీక్తతో నిష్క్క్రమించవలసిందే. 

ఒక్కో పాత్ర ఒక్కో ప్రయోజనంతో ప్రవేశించి, ఒక్కో ప్రత్యేక, 
లక్షణంతో పనిచేసుకు వెళ్ళిపోతుంది. ఆ పాత్ర అర్హ ఘడియకాలమే 'మనకు 
కనిపించినా అనంతరకాలాలలో అంటే రామకథ వున్నంతకాలం దాన్ని 
మరిచిపోలేనంత _ ప్రగాఢంగా _ నిలబడుతుంది.అదీ పాత్ర సృష్టిలో 
వాల్మీకిమునీంద్రుని ప్రతిభా సంపద. 

విశ్వామిత్రుడు, మంధర, హూార్చణఖ, శబరి, కబంధ, విరాధాదులు, 
వీరేకాదు, రామాయణంలో కుంభకర్ణుడు సైతం మనకు కనిపించిన నాటి 
సాయంత్రానికే కన్నుమూసినా నేటికీ మన కనులముందు కుంభకర్ణు లెందరో 


రామాయణ భారతాలు 19 


దర్శనమిస్తారు, మరేంలేగు. వేళాపాళా లేకుండా నిద్రపోయే మొహాలన్నీ 
కుంభకర్ణ సంతానమే అని మనకు తెలుసు. 

సుగుణాలూ, దుర్గుణాలూ రెండింటికీ ప్రతినిధులున్నారు. రామకథలో; 
మొత్తం అంతా మంచినే గుమ్మరించలేదు. లోకంలో ఉండే నిఖిల ప్రకృతుల 
వ్యక్తులనూ నిష్పక్షపాతంగా మన ముందు వుంచి మన ప్రవృత్తి ఎవరియందు 
అనురాగబద్ధమై తే అటు నడుచుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. 

సుమిత్రవలె, కౌసల్యవలే వుంట లోకం చేతులు జోడించి 
నమస్కరిస్తుంది, _కెకేయిలా ప్రవర్తిస్తే వేలెత్తి చూపుతూ సూటి పోటి 
మాటలతో నిందిస్తూనే ఉంటుంది. ఎవరి అదృష్టం వారిది. 


శూర్చుణఖ 


సీతారామ లక్ష్మణుల వనవాసం సాగిస్తున్నారు. 

హాయిగా పదమూడు సంవత్సరాలు గడిచాయి. 

మరొక్క ఏడాదిలో అయోధ్య చేరి సామాజ్యాధిపత్యం వహించి సుఖభోగా 
లలో తేలియాడుతారు. 

ఠి ఠి న! 

అటువంటి సమయంలో ప్రవేశించింది శూర్చణఖ. 

శూర్చణఖ రాకతో కథ మలుపు తిరిగింది, తిరిగిన. మలుపు రావణ 
సంహారం _ దాకావెళ్ళి సీతారాములను పువ్పకంమీద అయోధ్యకుచేర్చి 
సింహాసనం ఎక్కించింది. 

అంటే రామాయణంలో 'అరణ్యకాండవరకూ మంధర దరు బద్దివల్లి 
నడిచింది, మిగిలిన మూడు కాండల కథకూ శూర్పణఖ మోహం కారణమైంది. 

మంధర _ ధనవ్యామూహం, _ శూర్చణభి కామదృష్టి రామకథకు 
బీజాలయ్యాయి. పురుషార్థాలలో ధర్మదృష్టి లోపించి అర్ధ, కామాలకు బానిస 
లయిన ఎంతటి అఘాయిత్యానికి తలపడి ఎన్ని ఘాతుకాలు చేస్తారో ఈ 
నారీద్వయం మనకు (ప్రత్యక్షం చేసి లోకంలో నేటికి పాపబుద్దులకు 
ప్రతినిధులుగా ప్రజల దూషఃణలతో (బితుకుతూనే వున్నారు. 

శూర్చణఖ వస్తూనే రామచంద్రుని ' అతిలోకసౌందర్యానికి మనసు చలించి 
కామప్రకోపంతో ప్రసంగం (ప్రారంభించింది. 


20 రామాయణ భారతాలు 


అనుకూలవతి అయిన అర్జాంగి సమక్షంలోనే పరస్త్రీ తన వాంఛను 
వ్యక్తం చేయడం రామచంద్రునికి ఆశ్చర్యం కలిగించింది. " 

పరిహాసంగా ఆమెను లక్ష్మణస్వామి దగ్గరకు పంపాడు. 

ఈ నీలిమేఘశ్యాముని కంటే ఆ మేలిమి బంగారు యువకుడే తనకు తగిన 
వాడనుకున్నది. 

పట్టపగలు ఇంద్రియ ప్రకోపంతో కామవశీభూతయై వచ్చిన ఆమెను 
మళీ ఇ అన్నగారి దగ్గరకు పంపాడు. 

శూర్చణఖ ఆవేశం హెచ్చింది,కామబాధ రెచ్చిపోగా రాముని మీది 
మోహంతో సీతాదేవిని కబళించడానికి సిద్ధపడింది. 

రామాజ్ఞతో లక్ష్మణస్వామి ఆమె ముక్కూ, చెవులూ కోసేశాడు. అది 
గోలు గోలున రొమ్ము బాదుకుంటూ తన సోదర్హులెన ఇరదూషణుల దగ్గరకు 
వెళ్ళి జరిగిన కథ చెప్పింది. 

జనస్థానాధిపతి ఖరుడు తన సేనాపతు లయిదుగురినీ తోడిచ్చి పంపాడు. 

తిరిగి వచ్చిన శూర్చుణఖ రాముని ఎదుట నిలబడీ- 

కండకావరంతో ఏం చేశావో చెప్పవయ్యా? 

అనగా చిరునవ్వుతో రాముడు- 

నేనేం చేశానో చెప్పాలా! నీ మొహం చూస్తే కనిపించలేదా మీ 
సేనాపతులకు, అని ధనుస్సు సంధించి విడిచిన బాణాలతో అయిదుగురూ 
నేలకూలారు. 

మరింత బాధతో రుని దగ్గరకు పోగో, ఏమయింది అక్కా? అని అడిగాడు 
రాక్షసుడు. 

ఏం కావాలి? నువ్వు పంపావు, ఆయన చంపాడు! అని రాముని 
ధనుర్విద్యను ఒక్కమాటలో వ్యక్తంచేసింది. 

ఎంతటి యోధులనయినా అవలీలగా సంవారించగల  సేనాపతులు 
నేలకూలిన వార్త వినగానే ఖరుడు తన సేనాసమూవంతో బయలుదేరాడు. 

రాక్షస కోలావాలం అల్లంత దూరాన నుండీ వింటూనే రామభద్రుడు 

లక్ష్మణా! ఈ రాక్షస సమూహాని [| నేనొక్కడినే యమసదనం చేరుస్తాను. 
_ మీ వదినను పర్షాలలో ఉంచి ద్వారందగ్గర నిలబడు, అని ధనుస్సు సంధించి 
బాణం తొడిగాడు. 

ఆ ధనుస్సు నుండి వెలువడే బాణాలు రాక్షసులను అడుగు 
కదపనివ్వకుండా నేల కరిపిస్తున్నాయి, చిట్టచివరకు ఖరుడు దూకుడుగా 


రామాయణ భారతాలు / 21 


వస్తుంటే బాణ వేగానికి తగిన ఎడం కోసం రాముడు రెండడుగులు వేసి వానిని 
యమపురికి పంపాడు. 

జనస్టానంలో' తన సోదరులు పరివార సమేతం నేలకూలడంతో 
శూర్చణఖ వుటావుటిన అలంకానగరంలో రావణుని కొలువుకూటంలో 
నిలబడింది. 

ముక్కూ చెవులూ తెగి కారిన రక్తం అట్టుకట్టిన ముఖంతో ఏడుస్తూ వున్న 
శూర్చుణభిను చూస్తూనే రావణుడు - 

సోదరీ! కాలకూట విషం[క్రక్కే అయిదు పడగల పాము తల మీద 
చెయ్యిపెట్టి (బ్రతకడానికి సాహసించిన మూర్చుడెవడు? ఈ క్షణంలోనే వానిని 
పంచభూతాలలో లీనం చేస్తాను, అన్నాడు. 

లంకేశ్వరా! ఎంత మత్తులో బ్రతుకుతున్నావురా. జనస్టాన రక్షణలో 
వుండి మునిగణాలను హింసించడానికి నియుక్తులన ఇరు దూషణాదులు 
పదునాలుగు వేల మందీ ఒక్క వీరుని చేతులలో నేలకూలిన విషయం కూడా 
నీకు తెలియలేదా? 

పానగోష్టిలోపడి, కాముకుడ్వవె రాజ్య వ్యవహారాలను తెలుసుకోకుండా 
వుంటున్నావు. అది 'సర్వనాశన హేతువు. ఇంక నా ముక్కూ చెవులూ 
తెగకోసిన వారెవరని కదూ అడుగుతున్నావు. సావధానంగా విను ః 

ముల్గ్లోకాలనూ గజగజలాడించావు, అష్టదిక్పాలకులనూ పాదాక్రాంతులను 
చేసుకున్నావు. కానీ నీ వంటివాని ప్రక్క సింహాసనం మీద పట్టుమహిషిగా 
ఉండదగ్గ _ అతిలోక సుందరిని పొందలేక పోయావు. అటువంటి 
(త్రిజగన్మోవానాంగిని దండకారణ్యంలో చూశాను. దాన్ని తీసుకువచ్చి నీ భార్యగా 
బహూకరిద్దామను కున్నాను. ఆ ప్రయత్నంలో నేనుండగా దాని భర్త రాముడు 
తన తమ్ముని ద్వారా నాకీ శిక్ష వేశాడు. అంతతో ఆగక ఇరదూషణాదు అందరినీ 
నేలపాలు చేశాడు. మనకు జరిగిన పరాభవానికి ప్రతీకారంగా చామ లక్ష్మణులను 
కడతేర్చి సీతను తెచ్చుకుని వాయిగా సుఖపడు. ఇంతకంటె చెప్పవలసింది 
లేదు, అనగానే రావణుడు సంతోషంతో లేచి వాాానశాలకు పోయి రథంమీద 
ఆకాశవీధిని సాగి సాగి సముద్రం ఆవలి వొడ్డున మారీచుని ఆశ్రమంలో దిగాడు. 

మారీచుడు స్వాగతం పలికి అతిథి మర్యాదలు జరిపా ప్రభూ! ఏ 
రాచకార్యం ముంచుకొచ్చి యిలా దయచేశావు, అని ప్రశ్నించగానే రావణుడు; 
శూర్చుణఖి చెప్పిన కథ అంశా వినిపించి- 


22 రామాయణ భారతాలు 


నీ మాయాజాలంతో రామలక్ష్మణులను వంచించి వారి ఆశ్రమానికి 
దూరంగా తీసుకుపోవాలి, అప్పుడు నేను సీతను అపవారించుకు వెడతాను, 
అన్నాడు. 

లంకేశ్వరా! నేటివరకూ ఎన్ని అత్యాచారాలకు సాహసించినా నిన్ను 
కాదన లేదు,కాని యీ విషయంలో నీ మనస్సు మార్చుకుని తిరిగి లంకకు 
పోయి హాయిగా అంతఃపురంలో భోగాలు అనుభవించు. 

నీకు రాముడంటే ఏమిటో తెలిసినట్టులేదు- 

ఆయన పరాక్రమ విషయం శూర్పణఖ నోట విన్నావు. ఒక్కడుగా 
నిలదిడి మన రాక్షసయోధులు పద్ద్నాలుగు వేలమందిని అనాయాసంగా 
నేలకూల్చాడు. ఇది ఈనాటి మాటా 

పాతికేళ ష్‌ క్రీతం- 

విశ్వామిత్ర యాగరక్షణకు వచ్చిననాడు, అప్పటికి నిండా పదహారీళు ఖ 
లేవు, మీసకట్టు పూర్తిగా నల్లబడని రోజులలో సుబావుని బూడిదచేసి, నామీద 
అనుగ్రహంతో వాయువ్యా స్త్రంతో కొట్టిన దెబ్బ యిప్పటికీ గుర్తుకొచ్చి గజగజ 
లాడిస్తున్నది రావణా! ఒక్కముక్కలో చెప్పనా! 


రకారాదీవి నామాని 
రామత్రస్తన్యర్వాణ 
రత్నావిచ రధాంశ్చావ 
సం(త్రానం జనయంతి మే! 


రాముని పేరు వింటే కలిగే భయం సవాజం. కాని ర కారం వినిపిస్తే చాలు 
రాముడే. కనిపించి గుండె జారిపోతున్నది. అసలు నీకు రాముడంటే 
తెలిసినట్టులేదు. 


రామో విగ్రవావాన్‌ ధర్మః సాధుస్పత్య పరాక్రమజే 
ధర్మం మానవాకృతిలో రాముడుగా అవతరించింది. ఆయన సత్య 


పరాక్రముడు. నామాట విని చేజేతులా మృత్యుపాశం మెడకు చుట్టుకునే 
అవివేకానికి సావసించక, వెనుదిరిగిపో. 


రామాయణ భారతాలు! 23 


నీ కామం కారణంగా లంకా నగరాన్నీ, రాక్షస యోధులనూ నాశనం 
చెయ్యకు. నీ మంత్రిని కనక నీ (శ్రేయస్సు కోరి యింత చెపుతున్నాను, 
అనా ఎడు. 

ఇక్కడ ప్రధానంగా మనకొక విషయం తెలుస్తుంది. 

శత్రువర్గానికి చెందిన మారీచుడు సైతం రాముని ధర్మవర్తననూ, 
పరా[్రమాన్నీ తెలుపుతూ తన ప్రభువుకు హితబోధ చెయ్యడానికి జంకలేదు. 

సరే, వినలేదు రావణుడు; వినడం సాధ్యంకాదు కామం కళ్ళు కప్పిన 
వానికి, అహంకారం మూర్తీభవించిన వానికి. 

మారీచుడు మాయలేడి అయాడు. 

సీతాదేవి మనసు;ను వారించాడు. 

మాయచేసి రాముని తన వెంట దూరానికి తీసుకుపోయాడు. 

రావణుడు భిక్షుక రూపంతో సీతాపహరణం చేశాడు. 

అంటా చతుక్షశ భువనాలనూ అల్లల్జాడించిన రావణుడంతవాడు కామ 
వ్యామోహితుడు కావశంతో సన్యాసిలా యాచకునివలె దిగజారిపోయాడు. 
పరస్త్రీ వాంఛ ఎంతటి దుర్షశకు దింపుతుందో ఈ సన్నివేశం బోధిస్తుంది. వాడి 
మోహం కారణంగా విశ్వ; ;సనీయ్యుడైన మంత్రి మరణించాడు. 

రామలక్ష్మణులు 'వెనుదిరీగ్‌ ఆశ్రమానికి వచ్చి “అనుకున్నంతా అయింది” 
అని గ్రహించి శోక హృ్యయంతో సీతాన్వేషణకు ఉపక్రమించారు. జటాయువుకు 
దవానం జరిపారు. శబరిని దర్శించారు. నెమ్మదిగా సాగి సాగి పంపాతీరాన 
కిష్కింధలో కాలు పెట్టూరు. 

ఇంతవరకూ నచిన కథలో- 

మానవజాతికి ఆదర్శపురుషుడుగా అవతరించిన రాముడు- .- సత్య 
వాక్సాలన నియమంతే తండ్రి ఏనాడో చేసిన వాగ్దాన పరిరక్షణకు అడవుల 
పాలవడం కనిపిస్తుంది. మనిషికి జన్మ యిచ్చిన తల్లిదండ్రుల విషయంలో ఎలా 
ఉండాలో చూపించాడు. అనంతరం తనయందు అనురాగంతో వున్న భార్యతో 
ఎలా జీవితం సాగించాళలో చూపి, అడవికి వచ్చి రాజ్యాన్ని స్వీకరించమని కోరిన 
భరతుని బుజ్జగించి వెనుకకు పంపుతాడు. 

అప్పటికి దశరథుడు పోయాడు. _కెకేయి మనసు మార్చుకుని, రాముని 
వెనుకకు వచ్చి రాజ్యం ఏలుకోమంది. అయినా సత్యవాక్పాలన నియమం విడువ 
లేదు. తన తండ్రికి విత్రుడైన జటాయువును తండ్రివలెనే చూసుకున్నాడు. 
సాధువులయిన మహః।ష్షలకు రాక్షస పీడ ' వదలించి  శిష్టర్షణ, దుష్టశిక్షణ 
నియమాన్ని పాలించాడు. 


బ్రెత్త రామాయణ భారతాలు 


మరొక్క సన్నివేశ ' వివరణతో ఈ కాండను విడిచి హనుమంతుని 

విశ్వరూపాని, 2 దర్శించడానికి వెడదాం. 
శ అ తి 

అరణ్యంలో గోదావరీ తీరాన ఉన న్‌ రోజులలో... 

ఒకానొక అరుణోదయవేళ నదీ స్నానానికి వెడుతున్నారు సీతా రామ 
లక్ష్మణులు. మంచు బాగాపడుతున్నది. దావాబాధతో వచ్చిన ఏనుగు తన 
తొండాన్ని నదిలోకి పెడుతూనే వెనక్కు లాగుతున్నది, ఆ మంచు బాధను 
భరించలేక. 

అంత చలిలో నడీచే లక్ష్మణుడు కోపంతో అన్నగారి దగ్గరగా వెళ్ళి, 
అన్నాడు. 

దశరథుని వంటి భర్త, భరతునివంటి సాధుశీలియై న కుమారుడు కల 
కెకేయి అంత క్రూరంగా ప్రవర్తించి వనవాస క్షేశం నీకెలా కలిగించగలిగిందో! 


భర్తా దశరథో మన్య 
సాధుశ్చ భరత స్పుతఈ 
కథంను సొంబా కైకేయీ 
తాద్వశీ క్రూరశాలివీ! 


అంటే రాముడంటాడు! తమ్ముడూ! చాలా పారబడుతున్నావు. నీకు 
భరతుని మీద అభిమానం గౌరవం వుంకేు వాడి గుణగానం చేసి ఆనందించు, 
అంతేకాని పీని సక 'కెకేయిని నిందించడం నేను సహించను, అని. 

అంటే. "వివేకం కలవారెవరయినా తమకు ఎవరిమీద అభిమానం 
వుంటుందో వారిని ప్రశంసించాలేకాని యితరులను నిందించడం ధర్మంకాదు. 

ఒకరి గొప్పతనాన్ని చెప్పడానికి మరొకరి అవలక్షణాలనూ, క్రూరత్వాన్ని 
దియటపెట్టుడం స(క్రమమార్గం కాదని యీ సన్నివేశంలో రామచంద్రుడు చేసిన 
ప్రబోధం దేశ కాలాతీతంగా మానవత్వం వున్న వారందరూ మననం చేసుకుని 
ఆచరించాలి. 

అ జ ఠి న అ 
_ ఇలా మన నిత్యజీవితంలో ఆదర్శంగా నడవడానికీ,లోక కల్యాణానికి 

వినియోగ పడే రీతిలో బ్రతకడానికీ అవశ్యమయిన అనేకానేక ధర్మసూక్ష్మాలు, 
నీతి వాక్యాలూ రామాయణ సాగరంలో దొరికే ముత్యాలు. లోపలకువెళ్ళి 
అన్వేషించి అందుకోవాలి. 


రామాయణ భారతాలు 265 


పడవలు నడుపుకుంటూ, చేపలుపడుతూ కాలక్షేపంచేసే గువునితో 
రామునికి గల మై త్రీబంధంచూసినా, శబర స్త్రీ అయిన శబరి యిచి సన 
ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆమె యోగశక్తికి శ్రీరాముడు ఆనందపడిన ఘట్టం 
చూసినా ఆనాడు గుణానికిచ్చిన (ప్రాధాన్యర బోధపడుతుంది. కులవ్యవస్థ 
ఆనాడూ వున్నది కాని ఏ. కులానికి చెందినవారయినా గుణం, శీలం 
కలవారయితే వారిని ఉన్నతంగా చూడగలిగేవారు, అంతే కులవిద్వేషాలతో 
సర్వనాశనం చేసుకునేవారు కారు. ఈదృష్టి భారతంలోనూ _ కనిపిస్తుంది. 
విదురుడు, సంజయుడు యిద్దరూ సూతులే, మరి వారికున్న గౌరవం 
యితరులకు లేదే. ఈ విషయాలను (గ్రహించగల వివేకం వుంటే భారత 
రామాయణాలు _వర్ణవ్యవస్థను (ప్రోత్సహించడానికి పుట్టాయనే మూర్చత్వానికి 
తావుండదు. 

న! అ న న! 

దేశకాలాలను గమనించకుండా తమ గుడిసెలో తాము కూర్చుని అదే 
సర్వం అనుకునే నూతిలో కప్పలకు రామాయణ భారత సముద్రాలు 
అనవసరం. ్మ 

అ ఠి అ 

ఇక కీష్కింధలో (ప్రవేశిద్దాం. 

రామలక్ష్మణులు సంపాతీరం వెంబడి చల్లగాలిలో సాగి సాగి బుశ్యమూకం 
సమీపించారు. అల్లంత దూరంలో వారిని చూశాడు సుగ్రీవుడు. చూస్తూనే 
పలాయనం (ప్రారంభించాడు. కొండలు, గుట్టులు, మిట్టులు 'దాటిపోతున్నాడు. 
ఆయన ఆఫ్తులు కూడా ఆయనతో పరుగు పెడుతునా ఎరు. అలా కొంత దూరం 
పోయాక వానుమంతుడు ఆయనను నిలబెట్టి ః 

ఏవిటీ పరుగు, ఎందుకింత భయపడుతున్నారు, అని ప్రశ్నించాడు. అప్పు 
డన్నాడు సుగ్రీవుడు ః 

వానుమా! చూస్తున్నావా ఆ తాలోత్తాల విగ్రహాలను. వారి ధనురా సణాలు 
ముల్గ్లోకాలనూ భస్మం చేయగలవు; కోడెత్రాచులవంటి ఆ కరవాలాలు పర్వత 
శిఖరాలను ముక్కముక్కలు చేయగలవు. వారిని మా అన్నగారు పంపించి 
ఉంటాడు నను ఏ చంపడానికి. వారి కంటబడకుండా మనం పారిపోవాలి, అని 
అదరు గుండెతో అంటుంటే, వానుమంతుడు:ః 

ప్రభూ! మీరు భయంతో (ప్రతి విషయాన్నీ అనుమానిస్తున్నారు. 
వారెవరో, ఎందుకు వచ్చారో తెలుసుకు వస్తాను. పీరిక్కడే ఉండండి, "అని 


26 రామాయణ భారతాలు 


_థెర్యం కలిగించి, భిక్తుకరూపంతో వెళ్ళి, వినయంగా చేతులుజోడించి, 
రామలక్ష్మణుల ఎదుట నిలబడీః 

ఆర్యా, తమరెవరు! ఇలా ఏం పనిమీద వచ్చారు. 

మీ ఆయుధాలూ, ఆకారరీఖలూ చూస్తుంటే రాజవంశీయులవలె 
వున్నారు. కాని, రాచబిడ్డలెవరూ జటాజూటాలతో, నార చీరలతో ఉంటారని 
వినలేదు, దయచేసి మీ వివరాలు చెపుతారా, అని ప్రశ్నించగా వారుభయులూ 
మాట్లాడలేదు. 

అప్పుడు హనుమంతుడు తన తప్పు తెలుసుకునా మన్నించండి, నే 
నెవరినో మీకు చెప్పకుండా మీ వివరాలడిగాను. ఈ కిష్కింధాధిపతి వాలి తన 
సోదర్శుడైన సుగ్రీవుని రాజ్యభ్రమ్టుని చేశాడు. ఆయన ఈ బుశ్యమూకం మీద తల 
దాచుకునా ఎడు, నేను ఆయన మంత్రులలో ఒకడను, నన్ను 
వనుమంతుడంటారు. మా ప్రభువు మీ స్నేహం కోరుతున్నాడు, అని 
రామలక్ష్మణులను చూస్తూ వినయంగా నిలబడ్డాడు. 

అంతే, ఆ నాలుగు మాటలతో వానుమంతుని థీశక్తిని గమనించిన 
రామచంద్రుడు, సంతోషభరిత వదనంతో లక్ష్మణుని వెపు తిరిగి ః 

తమ్ముడూ, ఈయన మాటలు విన్నావా! బుగ్యజుస్ఫాము వేదాలు 
అధ్యయనంచేసి, శిక్షా. వ్యాకరణ జ్యోతిష కల్పనిరుక్త ఛందశ్శాస్తొలు 
కరతలామలకం చేసుకున్నవాడు తప్ప యింత సుష్టుగా మాట్ట్లాడలేడు. 
మాట్లాడుతూన్నప్పుడు ఏ అవయవాలు కదలలేదు. అపశబ్దంలేదు. స్పష్టంగా 
క్లుప్తంగా చెప్పాడు. 

అనవసరంగా సాగదీయలేదు. అక్షరాలు (మింగడంలేదు. పలికిన ప్రతి 
అక్షరం ఎక్కడ జఒత్తాలో ఎక్కడ తేల్చాలో తెలిసి పలికాడు, మధురంగా, 
హృదయానికి ఆహ్లాదం కలిగిస్తూ మధ్యమంతా నడిపించాడు అంటూ 
* వానుమంతునిలో మాట్లాడే శక్తిని వర్ణిస్తూ చదివిన శ్లోకాలు చూడండి. 


నా నృగ్వేద వివీతస్య 
నాయజురే $ద ధారిణః 
నా సామవేద విదువ 
శక్యమేతాం విభాషితుం! 


అవిస్తరం అసందిగ్ధం 
అతిలంబితం అవ్యధం 


రామాయణ భారతాలు 27 


ఉచ్చారనుతి కళ్యాణీం 
వాచాం వా శృదయవార్షిణీం! 


ఇలా మాట్లాడగల సచివుడాక్కడు దొరికితే ముల్గోకాలనూ పాదాగక్రాంతం 
చేసుకోగలం- అని అన్నప్పుడు రామాయణం చదివే మన దృష్టి. అక్కడ 
ఆగుతుంది. 

మాటకు ఇంత విలువ యిచ్చి, రామునిచేత అంతగా ప్రశంసింప 
బేయడంలో వాల్మీకి అభిప్రాయం ఏమై ఉంటుందని ఆలోచిస్తే ఒక విషయం 
విశదం అవుతుంది. 

ప్రపంచంలోని పశు పక్షి సరీసృపాది (ప్రాణికోటిలో మాట్లాడగల శక్తీ 
మానవుడెాక్కడికే లభించిన వరం,అది ప్రకృతిప్రసాదించినా పరమేశ్వరుడు 
అను(గ్రహించినా! 

పేడలో పురుగునుండి మేడలో నరుని వరకూ ఆహారం, నిద్ర, భయం, 
సంతానోత్పత్తి సమాన ధర్మాలే. 

అయితే ఇందులో ఉచితానుచితాలను (గ్రహించి, (గ్రహించిన విశేషాలను 
వ్యక్తీ కరించగల వాక్కు మానవునికే వున్నది. 

ఏ [ప్రాణికీ లభించని యీ విశిష్టశక్తిని సక్రమంగా వినియోగించుకో 
దలచినవారు రామాయణంలో వానుమంతుని గురుత్వం స్వీకరించి, ఆయన 
మాట్లాడే విధానాన్ని అవగాహాన చేసుకోగలిగితే చాలు, ధన్యులవుతారు అని 
భావించాడు వాల్మీకీ; కనకనే రామాయణ నాయకుడు,ఆదర్శపురుషుడు ఐన 
రామునినోట ఆమా(ఎపలికించాడు. 

రామచంద్రుడు తనకు తానై ఎవరినీ యింతగా ప్రశంసించలేదు. 
రామాయణంలో మరే వ్యక్తీ కూడా ప్రవేశిస్తూనే తన ధీశక్తిని యింతగా 
ప్రకటించుకోనూలేదు. అంటే వానుమంతుని పాత్రను ఏదో భజనపరుడుగా, 
భక్తశిఖామణిగా కాక వ్యక్తిత్వం వికసించి, మనసు పరిణతి చెందిన మహావ్యక్తిగా 
స్వీకరించి, ఆయన వెంట తిరిగితే మనలో కొందరికయినా మాట్టాడేశక్తి కొంత 
అబ్బుతుందని కవి భావించాడు. ఆ దృష్టితో కిష్కింధ, . సుందర, 
యుద్ధకాండలలో ఫానుమంతుని ధీశక్తిన _ధీరత్వాన్నీ అడుగడుగునా 
చూసుకుంటూ వెడితే. మనం కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా, ఎంత 
మాట్టాడాలో ప్రవర్తించాలో తెలుసుకోగలుగుతాం. 

రామునికి సుగ్రీవునితో మై త్రి జరిగింది. 

శ్స్సీ 'ఏవసమయ వాగ్దానానుసారం రాముడు వాలిని నేలకూలా ఎడు. | 


28 రామాయణ భారతాలు 


నేలకూలిన వాలి బాధతో, ఆవేశంతో : 

రామా! ఎంత అన్యాయానికి ఒడిగట్టావయ్యా! దేవాసుఠత సంగ్రామాలలో 
దేవతలకు సాయపడే ఇక్ష్వాకువంశ క్షత్రియుల యింట దశరథుని కుమారుడుగా 
జన్మించిన నువ్వేనా యీ పని చేసింది. 

నా పట్టమహిషి తార చెప్పిందయ్యా ఇలా జరుగుతుందని, కాని విశ్వామిత్ర 
యాగ _ సంరక్షణ _ చేశావనీ, ' శివధనుస్సు విరిచావనీ, జనస్టానంలో ఖర 
దూషణాదులను ఒంటరిగా నిలబడి నేల కూల్చావనీ విని శూర్వుడైన రాచబిడ్డ 
యిలా అ(క్రమానికి దిగుతాడనుకోలేదయ్యా. / 

ఇప్పుడు నా ప్రాణాలుపోతున్నందుకు నాకు' బాధలేదు,అక్కడ 
వీరస్వర్గంలో దశరథ మహారాజు అడిగితే, ఏం చెప్పను. ఇలా చేశావని చెపితే 
ఆయన ఎంత బాధపడతాడు? * 

అదిసరే, నీ వీరత్వం ఇలా అయింది.ఇక నీ _ ధీశక్తికూడా 
అపవాసించవలసిందే- 

నీ భార్యను అపహరించిన రావణు డెవడు? 

నా బాహు మూలంతో యిరికి సప్త సముద్రాలలో ములిగినవాడు. ఈ 
సంగతి తెలిసినప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి- ఇదీ కథా అని చెపితే ఈ 
పాటికి వాడిని నీ పాదాలమీద పడవే సేవాళ్లి. 

రామా! ధీమంతుడవూ కాదు, ధీరుడవూ కాదు, అయినా వీరంతా 
నిన్నెందుకు నెత్తిమీద పెట్టుకుంటున్నారో తెలియడంలేదు- 

అని రామాయణంలోనే వాలి రాముని నిలబెట్టి ప్రశ్నించాడని ఎరుగని 
అల్ప బుద్దులు ఈనాటికీ వాలి వధ అన్యాయం కాదా అని ఆ పెద్దకోతి రాజు 
అడిగినట్లు ఈ పిల్లకోతి బుద్దులూ ప్రశ్నిస్తున్నారు. 

అప్పుడు రామచంద్రుడు వాలికి చెప్పిన సమాధానమే ఈనాటి 
సంశయ(గ్రస్త దేవులకూ చెప్పాలి. 

వాలి ప్రశ్న విన్న రామభద్రుడు ప్రసన్న గంభీర్లుడె- 

వానరేశ్వరా! _కపిలోక ్రభువ్లువెన నువ్వేనా యీ ధర్మసందేవం 
అడుగుతున్నది? ఎవడో వివేకం లేని సామాన్యుడు అడగవలసిన మాటలవి. 

అయినా నీకు సమాధానం యివ్వాలి నేను, సావధానంగా విను. 

ధర్మం వున్నదే అది బహుసూక్ష్మమై నది. ప్రతి [ప్రాణి ృదయం ధర్మ 
సూక్ష్మాన్ని (గగ్రహించగలదు; కాని దాన్ని అంగీకరించడానికి మనస్సు సిద్ధపడదు. 

నువ్వు చెప్పినట్టు దేవాసుర సంగ్రామాలలో దేవతల పక్షాన నిలిచి పోరాడే 
దశరథ మహారాజు కడుపున పుట్టిన నేనూ ఒక సామాన్య “పానరుని దగ్గరకు 


రామాయణ భారతాలు) 29 


వచ్చి దీనంగా ః అయ్యా! నా భార్యను ఎవడో అపహరించాడు, దయచేసి ఆ 
రాక్షసుని బారినుండి శప్పించి నా భార్యను నాకు సమకూర్చండి అని అడిగే 
దశకు దిగుతానని భావిఎచడం ఎంత అవివేకం! 

ఇకా చెట్టుచాటున నిలదిడి కొట్టడం వీరత్వమా అని అడుగుతున్నావే, 
రాజనీతి తెలిసిన వాడెవడయినా యిలా ఆలోచిస్తాడా? 

ఈ భూమండలానికి ప్రభువులు ఇక్ష్వాకు వంశీయులు. ఆ వంశంలో 
పుట్టిన నా సోదరుడు భరతుడు రాజుగా దీన్ని పాలిస్తూ ఈ వనకాననాలకు 
నన్ను ప్రతినిధిగా పంపాడు. 

సింహాసనాసీన్నుడైనవాడు ధర్మ రక్షణ కోసం జీవితం అంకితం చెయ్యాలి. 
ఎక్కడయినా ఎవడయినా అధర్మానికి దిగితే ఆ క్షణంలో వానికి ప్రాయశ్చిత్తం 
చేయాలి. మాకు సామ. ంతుడ్డవెన నువ్వు నీ సోదరుడు జీవించి వుండగా వానిని 
రాజ్య భ్రష్టునిచేసి వాని. భార్యతో కులుకుతున్నావు. పుత్రసముడైన తమ్ముని 
శరన అనుభవించే షొపిని ఉత్తరక్షణంలో యమపురికి పంపమని ఇక్ష్వాకుల 
శిక్షా స్మృతి. 

ఆ శాసనాన్ని అనుసరించి నీ అధర్మానికి నేను శిక్ష వేశాను, అంతే! రాజులు 
సేవకులతో సామంతులతో యుద్దానికి దిగరు. ద్వంద్వయుద్దానికి తొడగొట్టురు. 
తెలిసిందా ధర్మసూక్ష్మం. 

అనగానే వాలి సంతోషంతో ః రామభదా! ఇప్పుడు తృప్తిగా (ప్రాణాలు 
వదులుతాను. ధర్మరహస్యం మీకు తెలిసినట్టు మాకు తెలియదు. ఆవేశంతో 
ఏమేమో అన్నాను మన్నించు, అన్నాడు. 

నాడు వాలికి రాముని సమాధానం సంతృప్తి కలిగించినా యీనాటి 
పిల్లకోతులకు మాత్రం బౌధ వదలడం లేదు. వదలని దీర్త రోగులను. దూరంగా 
ఉంచి-ా 

సుగ్రీవునికి పట్టాభిషేకం అయేసరికి వానకాలం రావడం వల్ల వానలు వెనక 
బట్టుగానే తన సేనాసమూహాలను నాలుగు దిక్కులకూ సీతాన్వేషణకు 
పంపుతానన్నాడు. 

సింహాసనం ఎక్కింది మొదలు రాజభేోగాలతో ములిగి తేలుతూ 'మదిరా 
పానంతో, మదవతీ పరీరంభంతో లోకాన్ని విస్మరించాడు. రాజకార్యాలు కూడా 
మంధత్రులమీదనే విడిచిపెట్టాడు. 

ఆ రోజులలో ఒకనాడు వానుమంతుడు సావాసించి వెళి ఓ 


30. రామాయణ. భారతాలు 


ప్రభూ! ' మిత్రులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం మీవంటి 
ఉత్తమపురుషుల ప్రధాన కర్తవ్యం. అది మీరు మరిచిపోయారనుకోను. ఆ 
విషయమై కొంత శ్రద్ధ వహించాలని గుర్తు చేస్తున్నాను, అన్నాడు. 

ఇదే. హనుమంతుని ధీకక్తి తన ప్రభువయినా కర్తవ్యనిర్వహణలో 
ఏమరుపాటు పడితే వానిని ఉచితరీతిని కార్యోన్ముఖునిచేయడానికి సంకోచించడు. 

ఇంతలో వానలు వెనుకబడ్డాయి., శరదృతువు ప్రవేశించింది, రెండు 
మూడు రోజులుగడిచాయి, అయినా సుగ్రీవుడు మత్తులో (ప్రేయసీ 
పరిష్వంగంలోనేవున్నాడు. 

అంతకాలం ఓరిమి వహించిన రామభద్రుడు ఆ(గ్రవంతోః 

లక్షణా! ఈ _ వానరేశ్వరుడు తన _ వాగ్దానం విస్మరించి 
వారుణీమదవివ్వూల్లుడె నారీజన మధ్యంలో పడివున్నట్టున్నాడు; వెళ్ళి చెప్పుః 
"సుగ్రీవా! మీ అన్నయ్య చేసిన అధర్మానికి వాని నొక్కనినే సంహరించాను. 
ఇప్పుడు నువ్వు ఆడినమాట తప్పినట్టయితే బంధుమిత్ర సమేతం నీ వానరు 
లందరినీ యమసదనం చేరుస్తాను. అసత్యవాదికి అంతకంటె శిక్ష లేదు, 
అన్నాడు. 


నచ సంకుచిత పంథా 
ఏన వాలీ హితో గతః 
సమయే తిష్ట సుగ్రీవ 
మా వాలి వథ మన్వగాొజే 


ఏక ఏవ రణే వాలీ 

శరేణ నిహితో మమా 
త్వాంతు సత్యా దతిక్రాంతం 
హవిష్యామి న బాంధవం! 


న! అ న! 
రామాయణంలో రామచంద్రుడు సాధారణంగా ఆవేశాగ్రహాలకు లొంగడు. 
ఎంతటి విపత్తు మీద పడినా గంభీరంగా దానిని అనుభవిస్తాడు, కాని- అబద్ధం 
ఆడేవాడు కనిపించాడో ఆయన కుపిత భుజంగంలా లేస్తాడు, ఇంత కోపం 
మరెక్కడా కనిపించదు. 
ఇక్కడ మరొక ప్రధానాంశం ముచ్చటించాలి. 


రామాయణ భారతాలు ౩31 


భారత, రామాయణ, భాగవతాలయినా మిగిలిన పద్దెనిమిది పురాణాలూ 
ఉపపురాణాలూ అన్నీ కూడా వేదప్రతిపాదితమయిన సత్య, ధర్మ ప్రబోధానికి 
అవతరించినవే, అందునా 

సత్యం వదా ధర్మం చర 

అనే _ రెండు మాటలను మానవునికి ఎక్కించడానికే యివన్నీ 
అవతరించాయి. సత్యవాక్పాలన నియమంతో, ధర్మబద్దజీవితం గడపగలిగితే 
(ప్రపంచం శాంతిసాఖ్యాలశో అలరారుతుంది. ఆ దృష్టి నే సత్యం వద అనే 
ప్రధాన _ వాక్యాన్ని విశదం చెయ్యడానికే రామాయణం, ధర్మం చర అనే 
సూత్రాన్ని వివరించడాని! మహాభారతం వెలువడ్డాయి. 

సత్య వాక్సాలన నియమ విషయంలో అంత పట్టుదల చూపీ ఆ 
నియమాన్ని అతిక్రమించే వారిపట్ల అంత కఠినంగానూ రామచంద్రుడు 
(ప్రవర్తిస్తాడు. ఈ రవాస్యం తెలిసిన తరువాయి రాముని ఆ(గ్రహానికి కారణం 
అర్ధమవుతుంది. 

! అ అ 

లక్ష్మణస్వామి ధనుర్జ్దారియై కిష్కంధలో కాలుపెట్టి, అంతఃపురద్వారం 
దగ్గర నిలబడీ ధనుష్టంకారం చేశాడు. సుగ్రీవుని మై కంజారింది, తానుగా వెళ్ళి 
ల క్మణునితో మాట్లాడడానికి ధైర్యం చాలక తారను పంపాడు. 

తార కూడా తక్కు.వ తిన్నది కాదు, ఆమె కూడా మధుపానం చేసిన 
మత్తులోనే వుంది. కను 'ఎ౪రమూతలు పడుతున్నాయి, వడ్డానం జారుతున్నది; - 
వెన్ను నిలదిడడంలేదు. అలానే తడబడే అడుగులతో వచ్చింది. 


పా వ్రస్టలంతీ మద ఫివా ;లాకీ 

ఖు ల 
ప్రలంబ కాంచీగుణ “హీమదామా ల 
నలక్షణా ల క్షా నవి ధానం 
జగోమ తారా నమితారగమస్టీ! 


అంత మై కంలోవునగ్నా, ఆమె మనస్సు వశం తప్పలేదు; మాటలో 
తడబాటు లేదు, అదీ తార 'క్తి. 

అతి చాకచక్యంగా లక్ష్మణస్వామితో మాట్లాడడానికి ఉపదక్రమించి ః 

రఘువంశీయుడా! పరస్త్రీని కన్నెత్తిచూడని నీ శీలానికి తలవంచి 
నమస్కరిస్తున్నాను. ఇంతక నీ ఆ(గ్రహానికి కారణం ఏవిటయ్యా! ఎవరిమీద 


౩32 రామాయణ భారతాలు 


యింత కోపం నీకు. మీ అనుగ్రహంతో సింహాసనం యెక్కి, రాజభోగాలు 
అందుకున్న స్నేహితునిమీదనేనా యింత కన్ను లెర్రజేస్తునా ఇ 

ఇంతకూ ఆయన ఏం చేశాడని! చిరకాలం కొండలమిద, గుట్టులమీద 
నానా శ్ష్లేశాలూపడి, భార్యాదూర్నుడె విరా వ్యధతో తీండీతిప్పలు - లేకుండా 
బ్రతికినవానికి అమాంతం సామాజ్యభోగాలు లభించాయి. అవి అనుభవించ 
కుండా ఉండగలడా! 

పైగా కామం మనిషిని ఎంతగా వంచించగలదో నీకు తెలియదయ్యా! 
అరణ్యంలో ఆశ్రమాల తీరాన ముక్కు మూసుకుని తపస్సుచేసే విశ్వామిత్రుల 
వారే పడిపోయారయ్యా, మేనకా దర్శనంతో అంతటి మునీంద్రులే అలా 
అయితే వానరుల మాట చెప్పాలా? 

అయినా ఆయన మీ విషయంలో అన్యాయాలేమీ చెయ్యలేదే. ప్రపంచం 
నలుమూలల నుంచీ వానరసేనలను రప్పించాడు. మిగిలిన యోధులు నేడో 
"రేపో దిగుతారు. వారుకూడా రాగానే అన్వేషణకు పంపుతాడు. 

ఇంతసేపు ద్వారంలోనే నిలబెట్టి మాట్లాడాను. -అంతఃపురంలోకి 
రావయ్యా! స్నేహితుని అభ్యంతర మందిరంలోకి స్వేచ్చగా రావచ్చు లోపలకు 
వచ్చి. మా సత్కారం అందుకో, అని లక్ష్మణునితో సుగ్రీవుని దగ్గరకు 
నడుస్తుంది. 

ఇంత తెల్లివెన స్త్రీ పాత్ర రామాయణంలో మరొకతె లేదు. తెలివితేటలకు 
తోడు ఆమె ప్రకృతి కూడా. బవు చిత్రమై నది. 

సింహాసనాసీన్నుడైన వాలితో హాయిగా భోగాలనుభవించి వాలి మరణించా 
డనుకుని సుగ్రీవుడు వచ్చి సింహాసనం ఎక్కితే వానితోను సుఖపడింది. వాలి 
తిరిగి వచ్చాడు , వాని ప్రక్కనే చేరింది. చివరకు వాలి మరణించాడు, 
సుగ్రీవునితో సుఖపచశాతున్నది. 

అంటే అధికారంలో ఎవరు వుంకేు వారితో విలాసంగా గడుపుతూ వారిని 
తన' చేతులలో పెట్టుకు ఆడించటంలో తారను మించినదిలేదు. ఈ తరహా 
తారలు ఈనాటికీ నగరాలలో మంత్రులవెంట, ఉన్నతాధికారుల 
విలాసభవనాలలో  కనిపిస్తూనేవుంటారు. వారికి యితర విషయాలతో 
నిమిత్తంలేదు. హాయిగా భౌతిక సుఖాలు అనుభవించడమే! 

ఠి ఠి అ 

ముందుకు సాగబోయేముందు ఇక్కడే మరొక విషయం కూడా ముచ్చ 

టించాలి. 


రామాయణ భారతాలు) 3౩ 


వాలి నేలకూలిన వార్త వినగానే గోలు గోలున విలపిస్తూ పరుగు పరుగున 
వచ్చి ఆ దేవంమీద పడీ యింతసేపు యేడ్చిః 

రామభ(ద్రా! తనురు ధర్మమూర్తులని విన్నాను. ధర్మ దృష్టితో నన్ను 
కూడా నా భర్త ఎ౨౦ట పంపవయ్యా. భార్యాభర్తలను విడదియ్యరాదని 
ఎరుగనివారు కారు రాఘవులు. ఆలస్యం చెయ్యక నామీద బాణం సంధించు, 
అంటుంటే రామునితో పాటు అక్కడున్న వానరయోధులందరూ స్తంభించారు. 

ఎవరికీ ఏమీ పాలుపోవడంలేదు. వానరులందరికీ వాలిమీద ఎంత గౌరవం 
వున్నదో తారమీద కూడా అంత గౌరవమూ వున్నగి. వోనర రాజ్యానికి వాలి 
భుజ బల రాతికోట అయితే, తార ధీశక్తి దాన్ని రక్షించే అగాధకందకం. 

ఈ విషయం తెలిసిన హనుమంతుడు వినయంగా "ఆమె దగ్గరకు వెళ్ళి, 
చేతులు జోడించి- 

మహారాణీ! నువ్వుకూడా సామాన్యవలె శోకిస్తున్నావా! దేనికోసం ఈ 
బాధ. ఏనాడో ఒకనాడు, అందరం వెళ్ళవలసిన వారమే, ఈ దేహం శాశ్వతం 
కాదు. మరణించినవార్తికె శోకించినంతలో వారు తిరిగివస్తారా! 

విచారాన్ని విడీచిపెట్టు. ఒక్కసారి నీ బిడ్డ అంగదున్నివపు చూడు, 
తండ్రితో సమానమై న పరాక్రమం కలవాడు, ఈ రాజ్యానికి అధిపతి కాదగ్గవాడు. 
వానిని సింహాసనం ఎక్కిచి, రాజమాత్తవె, ఈ వానర బృందాలను నడిపీంచు. 
నీ ధీశక్తితో వీరందరూ సుఖంగా వుంటారు, అన్నాడు. 

ఇక్కడ ఒక విషయం సావధానంగా చూడాలి. 

రాముడు వాలిని ఛంపి సుగ్రీవునికి వానర రాజ్యం అర్పిస్తానన్నాడు. ఆ 
విషయం _ తెలియకుండానే వానుమంతుడు అంగదునికి రాజ్యాభిషేకం 
జరపమంటున్నాడా! అంప ఆయన వివేకం ఎలా పనిచేసినదీ తార సమాధానం 
విన్నాక తెలుస్తుంది. ఎంత బాధ్యత వున్నా కన్నతల్లి గుండె తన బిడ్డల 
జాన్నత్యం చూడగానే ఆనందిస్తుంది. అందునా సింహాసనాసీనుడవుతున్నాడు 
తన బిడ్డ అంటే ఎంత పొంగుతుంది హృదయం. పాంగడం సవాజమే కాని 
రాజనీతి నెరిగిన. తార అలా పొంగిపోయి ముందుకు నడుస్తుందా! 

హనుమా! ఏమిటయ్యా అంటున్నావు! ఆడదానికి కన్నవారికంబటె, ఆమె 
కన్నబిడ్డలకంటె కూడా కట్టుకున్న భర్త అధికుడయ్యా! వెయ్యిమంది అంగదు 
లున్నా నా భర్త లేని లోటు తీరదు. పయిగా పిల్లలకు తండ్రీ వంక వారు 
ఆత్మీయు లెనట్ట్లు తల్లివంక వారు కారు. ఏనాడు మీ మహారాజు నేలకూలాడో 
ఆనాడే నా సౌభాగ్యం, “సంతోషం నాశనమయాయి. నేను ఆయనతోనే వెళ్ళాలి, 
అన్నది. 


3౩త్మ . + రామాయణ భారతాలు 


తార అలా అంటుందని ఎరిగిన ధీమంతుడు హనుమంతుడు. అందుకే 
ఆవిడను శాంతింపజేసి, పరిస్థితిని చక్కబరచడానికే ఆ మాట అన్నాడు. 
హనుమంతుని వ్యాగ్వెభవ్లం ధీశక్తి గురించి రామచంద్రుడు అంతగా ఎందుకు 
ప్రశంసించాడో వివరించడానికే ఈ సన్నివేశ ప్రస్తావన. 
అ జ ఠి న! 
వానర యోధులందరినీ అన్ని దిశలకూ పంపారు. మూడు దిక్కులకూ 
వెళ్ళినవారు నిరాశతో నెల తిరగగానే ' కిష్కింధ చేరి దక్షిణ దిశగా వెళ్ళిన అంగద, 
జాంబివంత, వానుమంతుల రాకకోసం ఎదురుచూస్తున్నారు. 
అ అ అ 


జాంబ వాన్యత నేతాస్యాత్‌ 
అంగదశ్చ బలేశ్వరః 
హనూమాంశ్వా ప్యధిష్పాతా 
న తన్య గతిరన్యధా! 


సుగ్రీవుడు దక్షిణ దిశగా పంపే వానర యోధులకు అంగదుడు నాయకు 
డన్నాడు. వారు తిరిగివచ్చి మధువనంలో ఒళ్ళు తెలియకుండా ట్రాక్‌ 
తందనాలాడుతున్నారని విన్నపష్పుడు- 

జాంబవంతుడు నాయకుడుగా, అంగదుడు బలాధిపతిగా, వానుమంతుడు 
అధిష్థాతగా వున్న సేనకు ఎదురుండదు. కార్యసాధన. తథ్యం అన్నాడు. అంటే 
కార్యరంగంలో ప్రవేశపెస్టేటప్పుడు అంగదుని నాయకునిగా చెప్పి, సాధనా 
నంతరం ముగ్గురిని ప్రధానులుగా పేర్కొనడం చూస్తే, అందునా జాంబవంతుని 
పేరు ముందుగా చెప్పే తన వివేకాన్ని ప్రకటించుకున్నాడు. 

నాయక్షుడైనవాడు క్షిష్టదశ ఏర్పడినప్పుడు గుండె నిబ్బరంతో మనస్సు 
చెదర నీయక కర్తవ్యాన్ని బోధించి, తన వారీలో సమర్దుని ఎంపికచేసి విజయం 
సాధించాలి. ఆ పని చేసినవాడు జాంబవంతుడని మనకు తెలుసు, చేయగలవాడు 
ఆ వయసుపండిన - అనుభవజ్ఞాడే అని సుగ్రీవునికి తెలుసు. కార్య నిర్వహణ 
దక్షుడు వనుమంతుడనీ ఎరుగును. 

ఇక్కడ ఈ ప్రస్తావన దేనికీ అంటే, సుందరకాండలో అడుగు పెట్టబోయే 
ముందు ఈ ముగ్గురివీ అనుక్షణం పరిశీలిస్తూ వెళ్ళాలి కనక. 


రామాయణ భారతాలు 35 
హనుమంతుని ధీశక్తి 


అంగద జా౧బివంత హనుమంతులతో మిగిలిన వానర వీరులు దక్షిణ దిశగా 
సాగి సాగి సీతాదేవి జాడ కనిపించక నిరాశా నిస్పృవలలో పడ్డారు. సుగ్రీవుడు 
పెట్టిన గడువు దాటింది. తిరుగుతూన్న (ప్రాంతంలో ఆహారం దొరకకపోగా 
దావా శాంతికి నీరుకూడా ఎక్కడా కనిపించలేదు. అంతలో స్వయంప్రభ గుహ 
కనిపించింది. అదు సతమై. న ఆ గువా విశేషాలు పాఠకులు రామాయణంలో 
చూడాలి. అందులో స్వాదుజలాలు పుచ్చుకుని, మధుర ఫలాలు ఆరగించి 
సముద్రతీరం చేరారు. సువిశాలమై న సాగరాన్ని లంఘించడం అసాధ్యం అని 
నిరాశపడి నీరు కారిపోతున్న సమయంలో జటాయువు సోదరుడు సంపాతి 
కనిపించి సీతను అపవారించిన రావణుడు లంకలోనే సీతను దాచి వుంచినట్టు 
చెప్పాడు. 

సముద్రం దాటే వీరుడు లేడు, వెనుదిరిగి వెడితే సుగ్రీవుడు మరణశిక్ష 
విధిస్తాడు. అంతదాకాపోయి. చావడంకంటే స్వయంప్రభ గువాలో జీవితం 
గడపాలని నిశ్చయిం చుకున్నప్పుడు అంగదుడు సంతోషంతో అంగీకరించాడు. 

అప్పుడు వానుమంతుడు ః$ యువరాజా! ఈ వానరులు భార్యాబిడ్డలకు 
దూర్చులె తో ఎంతకాలం ఉంటారనుకుంటున్నావు? పయిగ స్వయంప్రభ 
గువా _ ఎవరికీ తెటియనిదనీ ఆ గువాులో అడుగి'పెట్టడం ఆసాధ్యమనీ 
అనుకుంటున్నావేమో! 

రామానుజుడు ధనుస్సు సంధించాడో ఆ కొండకు తూట్టుకొట్టి జల్లెడ 
చేయగలడు. అదీగాక ఈ వృద్దుడు జాంబవంతుడు, నీలుడు, నేను మే మెవరం 
సుగ్రీవుని సేవను విడిచిపెట్టం. మరో మాట. సుగ్రీవుని అనంతరం ఈ రాజ్యం 
నీదే. అంచేత యిక్కడ చిన్న రాజ్యం స్టాపించాలనుకోకు అని హితబోధ చేశాడు. 

సరే, చివరకు సాగర లంఘన సామర్ధ్యం హనుమంతునికే ఉన్నదని 
జాంబవంతుడు న్మిర్ణయించి ఉత్సాహ వాక్యాలు పలికాడు. 

వానుమంతుడు '1రీరాన్ని పెంచి మహేంద్రగిరిపై నిలబడి ః 

మి(త్రులారా! యోధులారా! బియలుదేరుతున్నాను. రామబాణంలా 
వాయువేగంతో వెళి ఇ ానకీదేవిని చూసి వస్తాను. ఆవిడ కనిపించకపోతే రావణ 
సమేతంగా అంకను పెల్లిగించి తీసుకు వస్తాను, అని పెకి లేచాడు. 


36 రామాయణ భారతాలు 


యథా రాఘవ సనిర్ముక్తః 
శర శ్వాసన విక్రమః 


దారిలో మైనాకం అతిథిపూజ సలుపుతానంది. సురస మింగుతానంది 
ఛాయాగ్రాహిణిసింహిక [క్రిందికి లాగబోయింది. ఏమీ పట్టించుకోకుండా లంకా 
నగరం కోట గోడ మీద కాలు పెట్టాడు. ' 

అంటే మనం ఒక ఘనకార్యాన్ని (ప్రారంభిస్తే ముందుగా లోకంలో 
సజ్జనులు విందులూ, సన్మానాలూ చెయ్యడానికి సంకల్పిస్తారు. అదే మై నాకుని 
అతిథిసత్కార ప్రయత్నం. 

ఆ తరువాయి మన కక్తిని పరీక్షించి, మన ముక్తిని (గ్రహించడానికి సురసలు 
అడ్డు పడతారు. చివరగా ఛాయా(గ్రహాలు మన ప్రయత్నాన్ని సర్వనాశనం 
చెయ్యడానికి ఎదురవుతాయి. 

సన్మానాలనూ, అవమానాలనూ, అవరోధాలనూ లెక్కచెయ్యకుండా 
మన కృషి మనం సాగిస్తూంటే కార్యసాధక్షుడైన హనుమంతుడు లంకలో 
అడుగుపెట్టినట్టు గానే మన పని మనం సక్రమంగా నిర్వర్తించగలుగుతాం. 

సుందరకాండ పారాయణం చేసేవారికి ఈ వివరాలు అవసరం లేదు. వారు 
భక్తితాత్పర్యాలతో _ ఏకాగ్రచిత్తంతో  మోక్షసాధనకు కృషిచేస్తారు. ఇది 
మంత్రశా స్తం అనుకునేవారు ఆ బీజాక్షరాల ఉపాసనతో సంతృప్తిపడతారు. 

కాని, భౌతికవాదులు సుందరకాండ ఎందుకు చదవాలీ అంటే వివేకంతో 
ధీరత్వంతో హనుమంతుని వలె లక్ష్యసాధన చెయ్యడానికే. 

సరే, లంకానగరం కోటగోడ మీద తిరుగుతుండగానే నగర రక్షణ 
ప్రధానాధికారిణియై న అంకిణిని నేలకూల్చి, చీకటి పడగానే నగరంలో ప్రవేశించి 
సీతాన్వేషణ ఆరంభించాడు. 


లంకానగరం 


సుందరకాండలో పది పనె ఎండు సర్గలవరకూ అంకానగర వర్హనమే. ఈ 
వ్యర్జన చూస్తుంటే యాంత్రిక నాగరికత విజృంభించిన అత్యంత ఆధునిక 
నగరాలయిన న్యూయార్క్‌, పారిస్‌, మాస్కో, లండన్‌ నగరాలు కూడా 
లంకానగరంతో తులతూగవు. ఈ నగరాలలో లభించని సుఖభోగాలు లంకలో 
ప్రతి యింటా అందరికీ అందుబాటులో ఉంటాయి. నిశితంగా పరిశీలిస్తే 


రామాయణ భారతాలు | వ్ర 


సామాజ్యవాదానీ స సామ్యవాదాన్ని సమ్మేళనంచేసి తన 'ప్రజలందరికీ- 
వివక్షలేకుండా భౌతిక సుఖాలనీ స సమకూర్చిన వాడు రావణుడు! 


20% ఒరే 6/౦౧ ౨2206 1 2012 13 2020066 ౪14% 2 సున్‌ 226 & 
౮1026౬ 
పానశాల, నర్తనశాల లేని భవనం లంకలో కనిపించదు, అంత పాశవిక 


ప్రవృత్తి ప్రబలిన ప్రదేశం రావణ రాజ్యం. 

ఈ విషయాలను సావధానంగా చూద్దాం- వానుమంతుని వెంటు. 
తిరుగుతూ. 

సూర్యుడు అస్తమించాడు, సంధ్యకాంతులు కూడా సన్నగిల్హాయి. చీకట్టు 
రాబోతున్నాయి. అంతే! లంకానగరం అంతా పట్టపగలులా కాంతి నిండింది. 
రాజవీధులలో, సందు, గౌందులలో రత్న, మాణిక్య దీపకాంతులు. ఆ 
వెలుగులో అన్వేషణకు బియలుదేరాడు. ఒక్కొక్క భవనం చూస్తున్నాడు. ఆ 
భవనాలలో యధేచ్చగా వివిధ విధానాలయిన మద్యాలు పానంచేస్తూ,మాంసాలు 
ఆరగిస్తున్నారు. ఈ (తాగుబోతులు ఈనాటి నాగరక మద్యపానశాలల్లో ఒళ్ళు 
తెలియకుండా త్రాగి పడిపోయి. దొర్జుతూ, కారుకూతలు కూసేవారికీ 
గురువులు. స్త్రీలు కూడా సుఖంగా పీకలదాకా త్రాగి అర్ధనగ్నంగా, ప్లూర్ణనగ్నంగా 
తిరుగుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ముద్దులు పెట్టుకుంటున్నారు. 
వీణా వేణు మృదంగ ' వాద్యాలతో నాట్యాలు. 'సాగుతున్నాయి. నగరంలో 
ఏడంతస్టుల, ఎనిమిదంతస్టుల భవనాలు, కొన్ని భవనాలు ఆకాశాన్ని 
అంటుతున్నాయి. కందకాల మీద సంక్రామాలున్నాయి. సంక్రామం అంకే 
20828 తగరం. అవసరమై నప్పుడు ఈ వంతెనలు దింపడానికి, ఎత్తడానికి 
ప్రత్యేకంగా కొందరు సెనికులు. ఇందరు త్రాగి తందనా లాడుతున్నా నగర 
రక్షణ బలం కంటిమీద" సప్పవెయ్యకుండా కాపలా తిరుగుతూనే వున్నారు. ఇదీ 
లంకానగరం. ఈ వర్హనకు యధాతథం వాల్మీకంలో చదవగలిగితే మంచిది, ఆ 
సత్తువలేని వారు తమకు అర్ధమయ్యే తెలుగు వచనంలో వెలువడిన 
(గ్రంథాన్నయినా చదివి విశిపించడం, వినిపించుకోవడం అవసరం. 

అలా తిరిగి తిరిగి రొవణ భవనంలో శయ్యాగారం చేరి, నిశిత దృక్కులతో 
చూస్తూ, ఒక నారీమణిని తిలకించి ః 


ఆసో ఎయామాన +ఏచుంబ వుచ్చం 
ననంద చి క్రీడజగౌజుగామ 
న్తంభా నరోవాన్‌ నిపపాత భుమౌ 


౩8 ఇ రామాయణ భారతాలు 


నిదర్శ్మయన్‌ స్వాం ప్రకృతిం కపీనాం. 


జెబ్బ చరుచుకున్నాడు, తోక ముద్దుపెట్టుకున్నాడు. సంతోషంతో 
గంతులు వేసి కపీ ప్రకృతినంతనూ ప్రదర్శించాడు. ఇంతకూ కారణం రావణుని 
వంసతూలికాతల్పం మీద వున్న యిల్డాలిని చూచి ఆవిడే జానకీదేవి అను 
కున్నాడు. ్ర 

ఆ సంతోషం రెండు క్షణాలే వుంది. మరు నిమేషంలో ఆలోచన చేశాడు. 
ధర్మాత్ముడైన రాముని భార్య యిలా పరపురుషుని ప్రక్కన పడుకుంటుందా, 
అసంభవం అనుకుని లెంపలు వాయించుకునా ఎడు. 

ఎంతటి.  ధీమంతుడయినా ఒకోసారి పొరబడతాడు, అది 
హనుమంతుడయినా సరీ, అయితే థీమంతులు తమ పొరపాటుని త్వరలోనే 
గ్రహించి దిద్దుకుంటారు, అనే విషయాన్ని ఈ సన్చివేశంలో మనం 
తెలుసుకోవాలి. 

- రావణ భవనం వీడి వెలుపలకు వచ్చి, ఆలోచన సాగించాడు. 

ఇక నేనేం చెయ్యాలి ? వెనుదిరిగిపోవాలి. 

పోయి, సాగరానికి ఆవలి వొడ్డున వున్న అంగద జాందివంతాదులు 
ఆశాపూర్ణ నయనాలతో నా కోసం ఎదురుచూస్తూ స్వాగతం పలుకుతారు. 

వారందరికీ ఏవని చెప్పను? 

నూరు యోజనాలు దాటి వళ్ళి, లంకానగరం అంతా తిరిగి వచ్చాను, 
జానకీదేవి కనిపించలేదు, అని చెప ఏనా! 

చెప్పగానే ఏమవుతుంది, అందరూ నీరుకారిపోయి, ఆత్మవాత్యకు 
దిగుతారు. కిష్కింధ చేరి యిదే మాట చెప్పాలి. 

ఇంకేముంది. రామలక్ష్మణులు [ప్రాణత్యాగం చేస్తారు. ఆప్తమిత్రుల దశ 
చూసి వానరేశ్వరుడు సుగ్రీవుడు వారిని అనుసరిస్తాడు, ఆ దృశ్యం చూడలేక 
వానరవీరులందరూ బండరాళ్ళ మీద తలలు బద్దలు కొట్టుకు చస్తారు. తార, 
రుమ (ప్రాణాలు వదులుతారు. 

ఈ వార్త అయోధ్య చేరుతుంది, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, 
సుమిత్ర, కెకేయి, అయోధ్యా పౌరులు అందరూ నేలకూలుతారు. 

ఇందుకా నే నింత శ్రమపడ్డది. కిష్కింధలో, అయోధ్యలో (ప్రాణి 
మిగలకుండా ఉండడానికా నూరు యోజనాల సముద్రం దాటి వచి నది. 


రామాయణ భారతాలు ౩5 


ఛీ! అంతకంటే నేనే యిక్కడ (ప్రాణత్యాగం చేస్తే హనుమంతుడు నేడో, 
"రేపో తిరిగి వస్తాడనే ఆశతో మరికొంతకాలం వీరంతా ఊపిరితో ఉంటారు. అని 
నిశ్చయించుకుని కోట గోడ మీది నుండి ఎదరకు చూశాడు. 

ఎదురుగా అోకవనం కనిపించింది. 

ఇంతవరకూ యిది మన కంటబడలేదే, యిదికూడా చూసి, అక్కడా ఆ 
యిల్లాలు లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం, అనుకుని కదులుతూ-- 


నమోన్తు రామాయ నలక్షణాయ 
ద్వ్యైచ తై జనకాత్మజాయ్బై 

నమోన్తు రుదద్రేంద్ర యమానిలేభ్యో 
'వమోన్తు +10ద్రార్క మరుద్గణేభ్యః 


సీతా, రామ, లక్ష్మణులకు, రుద్ర, ఇంద్ర, యమ, వాయు, చంద్ర, 
సూర్య, మరుద్గణాలకు అభివాదం చేశాడు. 

ఈ క్షణం వరకూ హనుమంతుడు తన శక్తినే నమ్ముకుని తిరిగాడు. ఇక్కడ 
మాత్రం దేవతాగణాలకు నమస్కరిస్తాడు. అంకే పురుషకారం ఎంతటిదయినా 
దైవం అనుకూలించాలి, అనుకూలించాలంటే మనస్సును ఏకాగ్రం చేసి 
దైెవనామస్మరణ చెయ్యాలి, అదే హనుమంతుని వంటి ధీమంతుని నుండి 
సామాన్యులు (గ్రహించి ఆచరించవలసినది. 

అశోకవనంలో ఓ చెట్టుమీదికి దూకాడు, ఎదురుగా వున్న శింశుపా వృక్ష 
ఛాయలో సీతాదేవి దగ్శ్గనం అయింది. 

చూస్తున్నాడు హానుమంతుడు. 

తాలతెలవారుతూన ఎది. 

ఆ సమయంలో--ా 


వషడంగ వేద విదుషాం 

క్రతు ప్రవర యాజినాం 
శుశ్రావ బ్రహ్మిఘోషాంశ్చృ 
విరాత్రే (బ్రహ్మరాక్టసాం. 


గిక్షా, వ్యాకరణ, కల్పనిరుక్త, జ్యోతిష. చందశ్శాస్త వేత్తలె, ఉదాత్తానుదాత్త 
స్వరిత స్వర సంపన్నులెన వేదవేత్తలు మధుర గంభీరగళంతో వేదగానం చేసి 


త్తం రామాయణ భారతాలు 


రావణుని మేలుకొలుపగా, ఆ రాక్షసేశ్వరుడు తన నారీజనంతో అశోకవనానికి 
వస్తున్నాడు. 
వస్తూన్న రాక్షసరాజు వెంట ఇరువంకలా ఒక సుందరీమణి పాన 
పాత్రతో, మరొక కమనీయ కామిని మధుకలశంతో వున్నది. సీతాదేవిని 
సమీపించి చిరునవ్వుతో తన ప్రణయ ప్రసంగం సాగించాడు. 
జానకీ యిందరు మదవతీ లలాములు నన్నేకోరి, నా వెంటబడివస్తున్నా, 
నీ మీద మరులుగొన్న నా మనసు వీ రెవరిని చూసినా తృప్తిపడడటంలేదు. 


పిఐ వివర రమన్వ భుంక్ష్య భోగాబ్‌ 

ధన నిచయం పదిశామి వేదినీం చ 
మయి లల లలనే యథానుఖం త్వం 
త్వయి చ నమేత్య లలంతు బాంధవాస్తే! 


ముల్గోకాలనూ ఓడించి తెచ్చిన కనక, మాణిక్య, రత్నరాసులన్నీ నీ 
కర్పిస్తాను. ఈ రాజ్యానికి నిన్ను పట్టమహిషిని చేస్తాను. నీ బంధుకోటిని రప్పించి 
వారందరికీ ఈ భోగ భాగ్యాలు పంచిపెట్టు. చతుర్రశ భువనాలనూ గజ గజ 
లాడించిన ఈ రాక్షసేశ్వరుడు నీ కనుసన్నలలో నడుస్తారు. ఈ కాంతాజనం 
అందరూ నీ సేవలో ఉంటారు; 

అలా సాగింది రావణ. ప్రసంగం. 

ఆడదాన్ని లొంగదియ్యడానికి ఎన్ని వాగ్దానాలు పనికివస్తాయో అన్నీ 
పలికాడు. 

కాని అదంతా బూడిదలో పోసిన పన్నీరు. 

అడవిగాచిన వెన్నెల అయింది. 

గడ్డిపరకలా తీసి పారేసింది సీతాదేవి. 

నా వంటి ఇల్లాలి ముందు ఇటువంటి అసభ్య ప్రసంగంచేసే నీ నాలుక 
ఊడిపడదేం, నీ కన్నులు పేలిపోవేం. నువ్వు కుక్కవి, చెవుల పిల్లివి నా భర్త 
పెద్దపులి, సింవాం అంటూ బెదిరించింది. 

కామమోహీత్నుడైన రావణునికి ఆ మాటలేమీ వినిపించలేదు, తన (ప్రేమ 
పాఠాలు వల్లిస్తూనే వునా డు. అప్పుడాయన భార్యలలో ఒకతాా-ధాన్యమాలిా- 
అన్నది! ఇ 


ఆకామాం కామమానన్య 


రామాయణ భారతాలు త్తే 


శరీర ముపతప్యతే 

ఇచ్చ్భంతీం కామయానన్య 

ప్రీతిర్భవతి శోభనా! 

జ! 
అ న! 

(ప్రాణేశ్వరా మన యందు వాంఛలేని వారితో తిరగడం వళ్ల శరీర తాపమే 
తప్ప సుఖం ఉండదు, ఇద్దరి మనసులూ కలిసినప్పుడు హాయిగా త సప్తీ 
పడవచ్చు, అని బోధించింది. 

ఆ ఇల్లాలిని చూసి, ఆమె బాధ (గ్రహించి అట్టహాసం చేశాడు రావణుడు. 

తాను సతమీద మనసు పడ్డాడు. 

తనమీద మోహంతో వున నది ధాన్యమాలి. 

అదీ ఆ నవ్వు వెనుక రావణుని బాధ. 

ఈ విధంగా మనస్తత్వాన్ని అందియ్యడంలో వాల్మీకి తన చమత్కారాని ! 
చూపుతూనే ఉంటాడు. మ 

రావణుడు ఎళ్ళాడు. 

రాక్షస స్త్రీలు. జానకీదేవిని నానామాటలూ అంటున్నాడు. 

ల్బుకు తింటాం, కాలు కు తింటాం, పంచుకు తింటాం. హాయిగా 
సురాపానం చేస్తూ నంజుడుగా ఆరగిస్తూ మా నగరపాలిక నికుంభిలాదేవి దగ్గర 


నురా చానీయతాం క్షీవం 
నర్వ శోక వివా॥ినీం 
మానుషం మాంన మాస్వాద్య 
న్బత్యా మోథ నికుంభిలాం! 


ఇదీ ఆ రాక్షస లక్షణం. 

రావణుని. బెదరింపులు, ఈ నారీజనుల దురా వలు సీతాదేవిని 
ఈషణ్మా త్రం చలింపజే యళలేకపోయాయి. 

ఆ సమయంలో త్రిజట అనే వృద్ధరాక్షసి తాను కలలో చూసిన రావణ 
కుంభకర్ణుల దుర్దశ, సీతారాముల సమాగమం వివరించడంతో అందరూ 
మూర్చపోయారు. 


తం రామాయణ భారతాలు 


ఆ అవకాశం చూసుకుని జూనకీదేవి (ప్రాణత్యాగానికి సన ద్దురాలె' జుట్టు 
ముడివిప్పీ మెడచుట్టూ బిగిస్తున్నది. చూస్తున్నాడు హనుమంతుడు. 

నిజానికి ఆయన వచి ఏన పని అయిపోయింది. 

సీతాదేవి ఎక్కడ వున్నదో చూసి రమ్మన్నాడు, సుగ్రీవుడు. 

చూశాడు, నిశ్చింతగా తిరిగివెళ్ళిః 

ప్రభూ! సీతాదేవిని దర్శించాను. 

ఆవిడ లంకానగరంలో అశోక వనంలో శింశపాతమచ్చాయలో 
ఉరిపోసుకు మరణించింది, అని చెప్పాలి. 

ఈనాటి దూత అయితే ఆ పని చేసేవాడు. కాని, ఆయన ధీమంతుడైన 
వానుమంతుడు, సుగ్రీవ సచ్చివుడు, రామదూత. 

రామచం[దు డనా ఎడుః 

ఈ యువకుని వలె మాట్టాడగలిగిన ఒక్క వ్యక్తి మనదగ్గర వుంటే 
ముల్గోకాలనూ జయించగలం, అని. 

అంటే నోటిమాటతో ఎంతటి ఘనకార్యాన్నయినా సాధించగలవాడని 
రామునిచేత ప్రశంసలందుకున్న మహామహుడు. [ 

అటువంటి ధీశాలి--తన శక్తిని యిష్పుడు పరీక్షించుకోవాలి. 

జానకీదేవి ఆత్మవత్యకు సన్న సద్ధురాలె, మెడచుట్టూ 'క్రేశపాశం 
బంధించింది. క్షణాల వ్యవధిలో ఆవిడ (ప్రాణాలు వదులుతుంది. 

ఆ  అవకా్శశంలో ఆవిడను ఆత్మవాత్యా ప్రయత్నం నుండి 
విరమింపజేయాలి. 

దానికింత ఆలోచన కావాలా. 

చెట్టుమీద నుండి [క్రిందికి దూకి ఆవిడ రెండుచేతులూ గట్టిగా పట్టుకుని- 

అమ్మా, రామదూతను నేను వచ్చాను. మీకేమీ భయంలేదు నిశ్చింతగా 
వుండండి, అని ఆపవచ్చు, అంటాడు ఈనాటి వాడు రామకథ వ్రాస్తే. అది 
"రెండువారాలలో చిత్తు కాగితాల కొట్టులోకి పోతుంది. 

అలా కుదరదే. 

వానుమంతుడు ఏమాత్రం అలికిడి చేసినా ఆ సాధ్వీమణి రెండు 
చేతులలో వున్న కేశాలనూ గట్టిగా బిగించేస్తుంది ఎవడో రాక్షసుడు వస్తున్నాడని. 
అక్కడే హనుమంతుడు తన ధీశక్తిని ప్రకటిస్తూః 

రాజూ దశరధో నామ 

రథ కుంజర వాబిమాబ్‌ 


రామాయణ భారతాలు త్త 


అని ఆరంభించాడు. అయోధ్యా నగరాన్ని దశరథుడనే రాజు 
పాలిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు భార్యలు, నలుగురు కొడుకులు, వారిలో 
పెద్దవాడయిన రామభ్యగ్రుడు భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో 
పీతృవాక్పాలనకు అరణ్యానికి రాగా, అక్కడ రావణ రాక్షసుడు దొంగచాటున 
సీతాదేవిని అపహరించగా, రామదూత్తనెన నేను ఆ పతివ్రతా శిరోమణిని 
అన్వేషించడానికి వచ్చాను అన్నాడు. 

ఏ క్షణంలో దశరథ మహారాజు పేరు సీతాదేవి విన్నదో ఆ క్షణంలోనే 
ఆవిడ రెండుచేతులలో వున్న కేశాలు విడిచిపెట్టి, పెకి చూస్తుంది. 

ఎందుకంటే ఆవిఢ చుట్టూవున్న రాక్షస స్త్రీలెవరికీ అయోధ్య, దశరథుడు 
యివేమీ తెలియవు. వారి!ి తెలిసింది ఒక్కటా- 

సీతా, రామలక్ష్మణులను పులులు మింగేశాయి. 

నువ్వు నిశ్చింతగా మా లంకేశ్వరుని అంతఃపురంలో హంసతూలికా 
తల్చం మీద పడుకో, లేకపోతే ముక్కలు ముక్కలుగా నరికి వేయించుకు 
తింటాం, అంటూ, అదేమాట నిరంతరం పాడుతూంటారు. 

ఎప్పుడయితే అయోధ్యా, దశరథుడు అనే మాటలు వినిపంచాయో 
సీతాదేవికి విశ్వాసం కలుగుతుంది, ఆశరీకులు తొడుగుతుంది. సరిగ్గా అలానే 
అయింది. ఆవిడ ఆత్మవాత్యా ప్రయత్నం విరమించింది. 

అప్పుడు వానుమంతుడు నెమ్మదిగా చెట్టుమీదినుండి క్రిందికి దిగిః 

అమ్మా! నిన్ను చూస్తుంటే ఉన్నత వంశంలో పుట్టిన యిల్లాలివలె 
వున్నావు. ఈ చెట్టు మొదట నిలబడి ఎందుకు దుఃభిస్తున్నావు? నీ ఆత్మీయు 
లెవరయినా పరలోకగతులయారా? 

ఇంతకూ నువ్వు దేవకాంతవా? అప్పరోభామవా! నాగకన్యవా! గంధర్వ 
రమణివా? నీ రూపం దేవతా సదృశంగా వున వది. చంద్రుని విడిచి దివినుండి 
భువికి దిగిన రోహిణీ తారవా? ఏదో అనుమానంతో వసిష్ణులవారిని విడిచి 
వచ్చిన అరుంధతీదేవివా! 

నాకు నీలో ధాచకన్య లక్షణాలు గోచరిస్తున్నాయి. ఏ నరపాలుని 
భార్యవో విధివశాన యిలా వచ్చావనుకుంటున్నాను. ఇంతకూ. [క్రూర్నుడైన 
రాక్షస రావణుడు అసవారించిన జానకీదేవివి కాదు కదా! నీ ఆకార రేఖలు, 
సౌందర్యం, మునిజనో-వితమై న ఈ వేషం చూడగా నువ్వు ధర్మాత్ముడయిన 
రామభద్రుని యిల్లాలివే అనే నమ్మకం కలుగుతున్నది అన్నాడు. 


త్తేద్వ రామాయణ భారతాలు 


ఇక్కడ హనుమంతుని మాటలు కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఆవిడ 
సీతాదేవియే అని తెలిసినా, మొదటిసారిగా మాట్లాడుతున్నప్పుడు - ఎలా 
(ప్రారంభించాలి ప్రసంగాన్ని. 

ఏనాడూ వారిరువురూ ఒకరి నొకరు చూసుకుని ఎరుగరు. సీతాదేవిని 
గురించి కొంతలో కొంత రాముని వల్ల వనుమంతుడు తెలుసుకున్నాడు కాని 
ఈయనను గురించి ఆ యిల్లాలికి ఏమీ తెలియదు. 

అటువంటప్పుడు ఎంత - జాగ్రత్తగా ఆవిడకు విశ్వాసం కలిగించాలో 
తెలిసిన ధీశాలి కనకనే వానుమంతుడు అమాయకంగా అంతసేపు అలా 
ప్రసంగించి, కార్యసాధకుడుగా నిలబడ్డాడు. 

రామాయణ పాఠకు లెవరయినా వివేకంతో (గ్రహించవలసింది యిదే. 

ముఖ్యంగా రామాయణ కథానాయక్షుడైన శ్రీరామచందునితో సమంగా 
ఆరాధనలు అందుకునే వానుమంతుడు ఉత్తిభక్తుడూ, భజనపరుడూ కాదు. 
చక్కగా మాటాడి, ఎదుటివారి వృదయాన్ని అలరించి, ఆకర్షించగలవాడు. 

న! ఠి న! 

అటు చూస్తూనే అరణ్యవాసానికి కారణమయిన విషయం వివరిస్తూ-- 

నా భర్తను సింహాసనం ఎక్కించడానికి మా మావగారు నిశ్చయించి, 
అందుకు తగిన ప్రయత్నాలు సాగించడానికి ఆదేశాలిచ్చి, ఆయన ముద్దుల భార్య 
_కెకేయిని చూడడానికి వెళ్ళారు. అప్పటికే ఆవిడ కోపగ్భృవాంలో కటికనేలమీద 
"ముసుగుతన్ని పడివుంది. 

ఈయన వెళ్ళి బ్రతిమాలారు, ప్రార్ధించారు. 

అప్పుడు ఆవిడ కన్నీరు విడుస్తూః 

రాముడికి పట్టాభిషేకం జరగడానికి వీలులేదు, నా కిచి ఎన్‌ నెతాలు 
తీర్చాలి. అందులో మొదటీ వరం-- 

రాముడు నారచీరలతో అరణ్యానికి పోవాలి, పద్ద్నాలుగేళ్ళు అక్కడే 
గడపాలి. 

నా బిడ్డ భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. 

ఇలా జరగదో నేను అన్నం ముట్టను, పచ్చి మంచినీళ్ళు నోట్లో 
పొాయ్యను. ఇలానే తనువు చాలిస్తాను అంది. 


న పీబేయం న ఖాదేయం 
వ్రత్యవం మమ భోజనం 
ఏష మే జీవిత స్యాంతో 


రామాయణ భారతాలు త్తేర్‌ 


రామో  యద్యభిషిచ్యతే! 


అదీ మవర్షి వాల్మీకి | ప్రత్యేకత- 

ఆడదానికి కోపం వస్తే - అలనాటి _కెకేయి ఎలా మాట్టాడిందో ఈనాటి 
ఇకెకమ్మ కూడా అంతే. మానవ మనస్త స్తత్వాన్ని, ముఖ్యంగా ' రక్తమాంసాలున్న 
ప్రాణి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎలా మాట్లాడుతుందో (గ్రహించి 
నిక్షేపించినందువల్లనే ఈ యాంత్రిక యుగంలోని వీరభౌతిక వాదులు సైతం 
రోమాయణాని | తమ తమ భాషలలో వ్రాయించుకుని కళ్ళకద్దుకుని చదువుకుని 
మనసు వికసింపజేసుకుంటునా ఎరు. 

ణి న! వ్ర 

వానుమంతుడు రామదూత అని సీతాదేవి విశ్వసించిన అనంతరం 
రాముడిచ్చిన అంగుళీయకాన్ని ఆవిడ కందించి, ఆవిడ నుండి ఆనవాలుగా 
చూడామణి స్వీకరించిః 

అమ్మా, నువ్వు నా వీపుమీద కూర్చుంటే అనాయాసంగా ఈ క్షణంలో 
రామచంద్రుని ఎదుట నిన్ను నిలుపుతాను, అన్నాడు. 

అప్పడు జూనకీగేవిః నాయనా, ఎంత అమాయకుడివి! నిను ఎ చూస్తే 
వేలెడు లేవు, నన్ను తీసుకు ఎలా వెడతావు? ఒకవేళ తీసుకువెళ్ళగలిగినా 
సముద్రం మీద వాయువేగంతో సాగుతూంటే నేను కళ్ళు తిరిగి పడిపోవచ్చు, 
లేదా రాక్షసులు వచ్చి నిన్ను హింసించి నన్ను లంకకు తీసుకుపోవచ్చు. 

ఇవన్నీ అలా వుంచి. రామభద్రుని భార్యనెన నేను పరపురుష స్పర్శను 
సహించను. ఇక నాడు ౮ావణుడు అపహరించినప్పటి మాట అంటావా! అప్పుడు 
దుఃఖంతో, భయంతో ఏమీ తెలియని దశలో వున్నాను. 


భర భక్తిం వురనృత్య 
రామా దవ్యన్య వావరం 
వ న్పృశామి శరీరంతు 
వుంపో వావర పవుంగవ 


త అ / అ 
మరో మాట, ఈ రావణుడు మోసం చేసి దొంగచాటుగా నన్ను 
అపహరించాడు. ఆ పాపానికి [ప్రాయశ్చిత్తంగా నా భర్త స్వయంగా వచ్చి ఈ 
రాక్షసుణ్తీ బంధు మిత్ర పరివార సమేతం సంవారించి నన్ను ఎ తీసుకు వెళ్ళడం 


త్తే రామాయణ భారతాలు 


ఆయనకు కీర్తి కారణం. అంతే కాని వీడీలా పీరికితనంతో పారిపోవడం నాకు 
నచ్చదు అంది. 

అప్పుడు హనుమంతుడుః 

అమ్మా! నీ మాటలు సముచితంగా వున్నాయి. సాధ్వీమతల్టుల 
వినయంతో స్త్రీ సహజమై న స్వభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. 

స్రీలు సాగరలంఘనానికి సమర్భులు కారు, అందునా నూరుయోజనాల 
దూరం కనక నీ భయం సవాజం. రాక్షసులు నన్నేదో చేస్తారనడం సృష్టిలో 
జరిగేది కాదు. 

మరొక మాట అన్నావే! రామభదుని తప్ప మరొక పురుషుని గాలి 
కూడా సోకనివ్వనని ఆ మాట నువ్వు మాత్రమే అనగలవు, మరెవ్వరూ అలా 
అనలేరు. రామభదుని. వంటి మహాత్ముని భార్యకే ఆ శక్తి ఉంటుంది. 


యుక్తరూపం త్వయాదేవి 
భాషితం శుభదర్శనే! 
నదృశం స్తీ న్వభావవ్య 
పాధ్వీవాం వివయన్య చ! 
ద్వితీయం కారణం యచ్చ 
(బ్రవీషి వినయాన్వితే 
రామాదన్యన్య వార్హామి 
వంన్పర్శ్గ మితి జానకి! 


న! అ న! 

నిజమే, నువ్వన్నట్టుగా ఆయన వచ్చి ఈ రాక్షస వంశనాశనం చేసి నిన్ను 
తీసుకు వెళ్ళడమే ఆయన వీరత్వానికి లక్షణం అని సెలవు తీసుకున్నాడు. 

తన శక్తిని శంకించి రాక్షసు లేదో చేస్తారని సీతాదేవి అన్నప్పుడు 
నిస్సంకోచంగా 

అమ్మా నువ్వు స్త్రీవి కనక భయపడుతూ అలా అన్నావు, నా శక్తి సంగతి 
తెలియక భయపడటం నీ స్తీ స్వభావానికి నిదర్శనం అని అనడానికి 
వెనుకాడలేదు. ఇక పరపురుష స్పర్శ విషయానికి వస్తే జానకీదేవి ఎదుట 
తలవంచవలసిందే అని అంగీకరించాడు. 


రామాయణ భారతాలు . త్త 


అదీ వానుమంతుని ధీశక్తి. అయినదానికీ కానిదానికీ తాళం వాయించి 
వందిమాగధ కృత్యానికి దిగే సేవకుడు కాదాయన. తన వ్యక్తిత్వాన్ని 
కాపాడుకుంటూనే ఎదుటివారి శక్తిని గౌరవించ గలవాడు. 

అ అ జ! 

తిరుగు ముఖంపట్టి సాగరలంఘనానికి బయలుదేరబోతూ-- 

మనం వచ్చిన పని కొంచెం మిగిలినట్టు అనిపిస్తున్నది, సీతాదేవిని 
చూశాం, అయితే ఈ యిల్గాలిని చూడడంతో అయిందా! ఈ రాక్షసుడి 
అంగబలం, ఆయుధ బలం తెలుసుకోవద్దూ. దూతగా వచ్చినవాడు తనకు తన 
ప్రభువు. ఆజ్ఞాపించిన పనియొక్క పూర్వాపరాలు కూడా పూర్తి చెయ్యకుండా 
వెడితే ప్రయోజనం లేదు. 

ఈ రాక్షసులు క్రూరులు వీరి ముందు సామోపాయం పనికిరాదు-- 

ధనమదం తలకెక్కిన వీరిని దానధర్మాలు లొంగదియ్యలేవు. 

బిలగర్వంతో వున్నవారిని భేదోపాయంతో విడదియ్యలేము. 

మిగిలింది దండేపాయం, అంటే యుద్ధం తప్పదు. 

అందుచేత వీరి శక్తి, సేనాబలం ,గ్రహించాలి. అప్పుడు యుద్దానికి వస్తే 
అవలీలగా కార్యం సాధించగలం, అని ఆలోచించి అశోకవనం ధ్వంసం చేశాడు. ఆ 
వార్త విని రావణుడు ఫైన్యాన్ని పంపాడు, వచ్చిన వారందరినీ నేలకూల్చాడు. 
తన కుమార్వుడైన అక్షుని పంపాడు. 

ఆయన పంపాడు. 

ఈయన చంపాడు. 

గత్యంతరం లేక ఇంద్రజిత్తుని వదిలాడు లంకేశ్వరుడు. దేవేంద్రుని గజగజ 
లాడించిన ఇంద్రజిత్తు తికమకపడ్డాడు హనుమంతుని ఏమీ చెయ్యలేక. 

చివరకు బ్రహ్మాస్తంతో బెంధించి రావణుని ఎదుట నిలబెట్టాడు. 

అ టి ఖై 

రత్నమాణిక్యఖచిత సువర్హసింహాసనం మీద సర్వభూషణాలంకృతుడైె, 
కిరీట దారియై వెలుగుతూన్న రావణుని చూడగానే హనుమంతుడుః 


అపూ రూప మహో ధర్యం 
అహో నత్వ మహా ద్యుతిః 
అహో రాక్ట్షవ రాజన్య 
వపర్వలక్షణ యుక్తా! 


48 రామాయణ భారతాలు 


య ద్వధర్నో న బలవాన్‌ 
స్యా దయం రాక్షసేశ్వరః 

స్యా దయం నురలోకన్య 

న శుక్రప్యాపి రక్షితాః 


ఓహో! ఏమి వీని సౌందర్యం, ఏమి ధర్యం. 

ఏమి శక్తి, ఏమి శరీరకాంతి! సర్వలక్షణ లక్షిత్తుడె అలరారే ఈ 
రాక్షసేశ్వరుడు దేవేంద్రునితో పాటు అమరావతిని కూడా ఏల తగ్గవాడు, కాని 
పరస్త్రీ వ్యామోవహమనే అధర్మం ఒక్కటే వీనిని ఎందుకూ కొరగాకుండా 
సర్వనాశన పథంవెపు నడిపించింది, అనుకున్నాడు. 

అంటే' ఎదురుగా కనిపించిన ఆకారాన్ని చూస్తూనే అందరివలెనే 
వానుమంతుడు కూడా ఆశ్చర్యపోయాడు, క్షణంలో వాడీ అంతరంగం చదివి 
వాడీ అక్రమవర్తనను నిరసించాడు. 

మన శత్రువయినా సరే వానిలోని గుణాన్ని గుణంగా స్వీకరించి 
అభినందించాలి, అవగుణాన్ని అవగుణంగా ఖండించాలి. 

ఇది వనుమంతునిలోనే కాదు రావణునిలోనూ ఉందా 

ఎదురుగా వున్న వానుమంతుని చూస్తూనే! 


కివేవ భగవ న్నందీ 
భవే త్సాక్షా దిహాగతః 
ఏన శప్తోస్మి కైలాసే 
మయా నంచాలితే వురా! 


త్ర న! ఠి 

పోయం వానర మూర్తిస్యాల్‌ 

కిం స్వి ద్పాణోపీ వా నురజీ క 

ఎవడు వీడు ఈ తేజస్సు చూస్తుంటే అలనాడు _కెలాసాన్ని. 
కదలించినపుడు ఆగ్రహంతో నన్ను శేపించిన నందీశ్వరు డిలా రాలేదు కదా! 
కాకుంటే బాణాసురుడు వానరరూపంతో దిగాడా, అనుకున్నాడు. అదీ 
రామాయణ పాత్రల ప్రత్యేకత. ఎంత శ్రువెనా రాక్షస్తుడైనా వాస్తవాలను 
విస్మరించి నిలువెల్ల విషంతో ప్రవర్తించేవారు కాదు. 


రామాయణ భారతాలు త్తం 


=. విచిత్రమేమంటే పాశ్చాత్య సాహిత్యంలో వలె మన కావ్య, ఇతిహాసాలలో 
“విలన్‌ " అనేవాడు లేడు. నాయకా-ప్రతినాయకులే మన కావ్య, నాటకాలలో 
కనిపిస్తారు. రామాయణంలో రావణుడు, భారతంలో దుర్యోధనుడు ఈ 
ఉభయులలో ప్రధాన నాయకులలో ఉండే లక్షణాలన్నీ ఉండీ వారికంటె 
భిన్నంగా ఒక్క దుర్గుణం ఉంటుంది. రావణుడికి పరస్త్రీ వ్యామోహం. 
దుర్యోధనుడికి పర ధనాపహరణ వాంఛ! ఈ రెండే వీరి సర్వనాశనానికి 
కారణాలు. 

అ అ “ఈం 

ఎదురుగా వ హనుమంతుని చూచి, తలప్రక్కకు త్రిప్పి; తన మంత్రి 
ప్రవాస్తుని వెపు తిరిగిః వీడ వడో, వీడి కథ ఏమిటో కనుక్కోమంటాడు. 

"అంటే దూతతో మహారాజు మాట్లాడడు, అది రాజవంశ లక్షణం. 
ప్రవాస్తుడు అవే [పశ్నలు వానుమంతుని అడిగినప్పుడు, సమాధానమిస్తూ 
మారుతిః 

మీ ప్రశ్నలు చాలా అయోమయంగా వున్నాయి. నా ముఖం చూస్తే 
తెలియడం లేదా? నే నెవరినో? 

ఇక నే నెందుకొచ్చానని అడుగుతున్నారు. 

నేను వానరాన్ని, వానరలక్షణంతోనే వచ్చాను. ఇక్కడ మంచి మంచి 
వనాలున్నాయి,. మధురమయిన ఫలాలు దొరుకుతాయి, అని వచ్చాను. వచ్చాక 
మీ ప్రభువును చూడాలనిఫఏంచింది. ప్రభువు దర్శనం సామాన్యులకు లభించదు, . 
లభించాలంటే ఏదో పాడు పని చెయ్యాలి. అందుకే అశోకవనం ధ్వంసం 
చేశాను. అప్పుడు మీ రాక్షసయోధులు నన్ను చంపటానికి వచ్చారు. ఆత్మ 
రక్షణార్హం నేను తిరగబడ్డాను. వారు నేల కూలారు. అది నా దోషం కాదే! అని 
(ప్రార్ధించాడు. 

అలా మొరపెట్టుడంలో విశేషం ఏమంటా- 

రావణుడు ఆ(గ్రవంతోవున్నాడు, వాడికి ఎదుటివారు ఏం చెప్పినా. 
వినపడదు. వాడి ఆవేశం తగ్గించడానికి వాణ్తీ పాగడటమే మార్గం. అయితే 
హనుమంతు నంతటివాడు క్రూర రావణుని ప్రస్తుతించలేడు. కనక నీ నగరంలో 
ఉద్యానవనాలు, ఫలాలు అని ప్రశంసించాడు. అంతతో కొంత ఆవేశం 
"జారుతుంది. 

రాక్షస సంహారం విషయానికి వస్తే ఆత్మరక్షణార్ధం అది చెయ్యక, 
తప్పలేదు అన్నాడు. ఆనాడే కాదు ఈచాడు కూడా ఆత్మ రక్షణకు మనం 
ఎదుటివారిని ఎదుర్కొన్నప్పుడు వారు మరణిస్తే మనకు శిక్ష ఎయ్యరు. 


50 రామాయణ భారతాలు 


తతస్తే రాక్షసాః (ప్రాప్తా 
బలినో యుద్ధ కాంక్షిణః 
రక్షణార్థంతు. దేహాన్య 

(కలత మయారణీ! 


అంత చెప్పాక అసలు విషయానికి వచ్చిః 

రావణా! మీ రందరూ భావిస్తున్నట్టు నన్ను కుబేరుడూ, ఇంద్రుడూ, 
విమ్ణువూ ఎవరూ పంపలేదు. నీకు సోదర సమ్ముడైన సుగ్రీవుడు నీ కుశలవార్త 
అడిగి రమ్మని పంపాడు. ఆయన చెప్పిన మాటలు వినుః 

దశరథుడనే మహారాజు అయోధ్యా నగరాన్ని పాలిస్తున్నాడు. ఆయన 
కుమారుడు రామభద్రుడు పితృవాక్యపరిపాలన దీక్షతో అరణ్యానికి వచ్చాడు. 
ధర్మపర్నుడైన రాముని వెంట ఆయన భార్య సీతాదేవి, సోదరుడు లక్ష్మణస్వామీ 
కూడా వచ్చారు. 

వనంలో ఉండగా సీతను ఎవడో అపహరించాడు. ఆమెను వెదకుతూ 
వీరిద్దరూ. కిష్కింధకు వచ్చి, బుశ్యమూకం మీద వున్న నాతో స్నేహం 
చేముక్షుర్నారు. 

స్నేహితునికి చేసిన వాగ్దానానుసారం రామభద్రుడు వాలిని సంవారించి 

సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేశాడు. 


త్వయా విజ్ఞాతం పూర్వశ్చ 
వాలీ వానర పుంగవః 
రామేణ నిహిత న్సంఖ్యే 
శరీ జ్దెకేన వావరజి 


నువ్వెరగనివాడు 5 కొడు. వాలి. అంతటి వాలిని ఒకే. ఒక్క బాణంతో నేల 
కూలి ఎన్‌ ధనుర్విద్యావేత్త సంభ కుడు. 





క కొంత వివరణ అవసరంగా 
ఒకనాడు వాలి తన స్నానానికి అవరోధం కలిగించిన కారణంగా రావణుని 
పట్టి తన చంకలో పెట్టుకుని సప్రసముద్రాలలో ముంచి వదిలిపెట్టాడు. అంత 


రామాయణ భారతాలు 51 


బలిమ్షడెన వాలిని ఒకే ఒక్క బాణంతో రామభద్రుడు నేల కూల్చాడు అని 
చెప్పగానే ఆ రాక్షసేశ్వరుని ధైర్యం, గుండె నిబ్బరం జారిపోతాయి. 
శత్రువు యొక్క మనస్సును వికలంచేసి, వాని ధైర్యాన్ని నీరు కార్చి 
అనంతరం తన పనిని నెరవేర్చుకోవడం రాజనీతి, “అంతే కాదు, అది 
యుద్ధతంత్రం కూడా. ఆ పనిని సమర్ధంగా నిర్వహించిన ధీశాలి హనుమంతుడు. 
ః న! న! అ 
అనంతరం రావణుడు పళ్ళు పటపట లాడిస్తుంటే, చలించకుండా 
నిలబడీః 
రావణా! రామచందుడు శరణాగత వత్సలుడు. చేసిన తప్పును ఒప్పుకొని 
జానకీదేవిని మర్యాదగా ఆయనకు అప్పగించి, అభయం కోరుకో. ఆయన 
తప కుండా నిను 'ఎక్ష కమింఛి వదులుతాడు. 
కాదంటాపా! రామ బాణాగి స్నకీ నీతోపాటు నీ బంధుమిత్ర పరివారం ఈ 
లంకానగరం భస్మంకాక తప్పదు, అని హెచ్చరిస్తాడు. 
అది మరింత ఆగ్రహం కలిగించగా రావణుడు తమ అనుచరుల వెపు 
తిరిగిః 
వీని తల తరగండి, అదే తగినశిక్ష అన్నాడు. 
అప్పుడు విభీషణుడు రాజనీతిని బోధించి, 
దూతను చంపడం చాలా అన్యాయం, లోకం అంతా నిందించే పని అది. 
రాజధర్మం తెలిసిన నువ్వే యిలా ప్రవర్తిస్తే నీ వివేకాన్ని నలుగురూ 
*_పరివాసిస్తారు, కనక వీనికి వరో .శిక్షవెయ్యి. 
మే. వీడు మనకు శత్రువు కాదు, వీని ప్రభువుతో మనకు విరోధం, అందుచేల 
వీనిని చంపితే, మళ్ళీ సముద్రం దాటివచ్చే వాడుండడు. ఆ రామునికి మన 
సంగతి తెలియదు. 
కనక వీనిని విడిచిపెడితే, విషయం తెలుసుకుని ఆ రాముడు థెర్యం 
ఉంటే యుద్దానికి వస్తాడు, లేదా నోరుమూసుకు ఊరుకుంటాడు, అని 
హీతబోధ చేయగా, అంగీకరించి రావణుడుః 
వానరానికి వాలం అంటే ప్రీతి కనక వీడి తోకకు నిష్ప పెట్టుండి, కాలిన 
తోకతో పోతాడు అని ఆదేశించాడు. 
_ సైనికులు హనుమంతుని చేతులు కట్టి నడివీధికి లాగుతూ తీసుకొచ్చారు. 
నగరంలోని జనులందరూ సంతోషంతో తమ తమ ఇళ లోని 
పాతగుడ్డలు తెచ్చి వాలాని॥ి చుట్టుబెట్టి నూనెపోసి అంటించారు. 
“ఈ వార్త సీతాదేవి చెవిని “పడింది. 


52 రామాయణ భారతాలు 


ఆవిడ అశోకవనంలో శింశుపా వ సక్షచా ఏయలో పద్మాసనాసీనయై శి 


యద్యస్తి పతిశు శూషా 
యన చరితం తవః 
యదిచాస్వేక పత్నీత్వం 
శీతో భవ వవూమతః॥ 


నా పాతివ్రత్యం, తపోదీక్ష ఆయన ఏకపత్నీవతం ఇవన్నీ కలిసి 
హనుమంతుని రక్షించాలి. వీటి ఫలంగా అగ్ని హో(తుడు హనుమంతునికి చల్లగా 
సోకాలి. ఏ మాత్రం వానికి బాధ కలగకూడదు, అని (ప్రార్ధించింది. 

అంతే. అగ్ని జ్వాలలు రేగుతున్నా హనుమంతుని తోక చల్లగానే ఉంది. 
అది పాతివ్రత్య శక్తి. 

పాతివ్రత్యాగ్నిశిభాజ్వాలముందు ప్రకృతిలోని అగ్నిజ్వాల తల వంచింది. 
ఇది అసాధ్యం అనుకునే హేతువాదులు ఈ దేశపు పాతివ్రత్యం గురించి 
యీషణ్మాత్రం తెలియనివారు. సత్యం, ధర్మం, పాతివ్రత్యం యీ మూడూ 
మూడు ప్రళయాగ్ని జ్వాలలు. ఈ మూడు శక్తులూ వున్న వారికి ఆ అగ్ని 
శిఖలు మలయమారుతాలు, శతుకోటికి అవే ప్రళయానల జ్వాలామాలలు. 

అ త క! 

మండుతున్న అగ్ని శిఖలను చూసి వనుమంతుడుః 

ఇంతవరకూ మనం కొందరు రాక్షస సెనికులనే నేల కూల్చాం, ఇప్పుడు 
ఈ నగరాన్ని కూడా తగలబెడితే మనపని “పూర్తిగా సానుకూలం అవుతుంది. 
అంతే కాదు, ఈ అగ్ని హోత్రునికి తృప్తి కలిగించడం ధర్మం అనుకుని, 

లంకానగరంలోని ప్రతిభవనానికీ నిప్పు పెట్టాడు. ఒక్క విభీషణ సౌధం 
తప ఏ 

ఠి జ! అ 

మండువేసవిలో ఎండిపోయిన మహారణ్యం దావాగ్గి స్తక్‌ మండుతూన్నట్టు 
లంకానగరం పరశురామ ప్రీతి అవుతున్నది. 

అప్పుడు సముద్రతీరానికి చేరి అందులో తోక ముంచి, చల్లారు బ్రకుని 
ఆలోచించడం మొదలుపెట్టాడు. 

నేనెంత మూర్చుణి, 'రావణుని మీద ఆగ్రహంతో నేను చేసిన ఈ అకార్యం 
కారణంగా సీతాదేవి కూడా ఈ మంటలకు ఆవాతి అయి ఉంటుంది. ఇంతకన్న 


రామాయణ భారతాలు 53 


ఘోరం వున్నదా! క్రోధ హృదయం చేయించలేని అకార్యం ఉండదు. ఇప్పుడు 
నేనేం చెయ్యాలి. తిరిగి వెళ్ళి ఎవరి మొహం చూడగలను. 


క్రుద్ధః పాపం న కుర్యాత్కః 
(క్రుద్దో వాన్యాద్గురూనపీ 
(క్రుద్ధః పరుషయా వాచా. 
నర్స స్పాధూ వధిక్షిపేత! 


ధవ్యాస్తే పురువ్యశ్రేషా 
యే బుద్ధ్యా కోపముత్రితం 
మంధంతి. వముహాత్మానో 
దీప్త మగ్ని మివాంభసా। 


అని విచారంతోనే అశోకవనానికి వెళ్ళి చూశాడు. అక్కడ సీతాదేవి 
నిశ్చింతగా కూర్చుని ఉంది. అప్పుడు మళ్ళీ అనుకున్నాడు. 

నేనెంత అవివేకిని! 

నా వాలంమీది రోమాన్ని కూడా అంటని అగ్ని సీతాదేవి సమీపానికి 
రాగలడాః ఆ పాతివ్రత్యాగ్ని ముందు ఈ అగ్ని ఎంత! ఆవిడ తేజస్సు ఈ 
అగి సని అల్లంత దూరాన ఉంచుతుంది. 

అ అ త 


అధవాచామ సర్వాంగీ 

రక్షితా స్వేన (ేజపా 

వ నశివ్యతి కళ్యాణ 

వాగ్ని రగ్నౌ ప్రవర్తతే। 

లి 

న! అ జ! 

జానకీదేవికి అభివాదం చేసి ఆవిడ దగ్గర సెలవు తీసుకుని సాగరతీరాన 
అరిష్టనేమి పర్వతం అధిరోహించి, ఒక్క వూపులో పకి లేచాడు. 

ఆయన గగనవీధికి ఎగిరాడు. 


ర్‌. రామాయణ భారతాలు 


ఆ పాదతాడనానికి పర్వతం పాతాళానికి దిగిపోయింది. అంటే 
అన్వేషణకు వచ్చే వేళ మహేంద్రగిరి మీదనుండి లేచినప్పుడు ఆ గిరిమీద పగుళ్లు 
మాత్రమే పడ్డాయి. 

కార్య * సాధనోత్సావాంతో యిష్పుడు తొక్కిన (తొక్కుతో పర్వతం 
మ లేకుండా పోయింది. 

ఇంత సూక్ష్మ పరిశీలనా దృష్టితో. ఆవిర్భవించి నందువల్లినే 
రామాయణం యింతకాలం సజీవంగా ఉన మది. 

ఇంతకాలమే కాదూ 


యావాల్‌ స్థాన్యంతి గిరయః 
నరితశ్చ మవాత లే 

తావ (దామాయణ కథా 
లోకేషు (ప్రచరివ్యతి! 


పర్వతాలున్నంత కాలం, నదులు ప్రవహిస్తున ఏంత కాలం రామాయణం 
మానవాళిని సక్రమ మార్గాన నడుపుతూనే ఉంటుంది. 

ట్ర | అ 

ఉత్తరదిశగా గగనవీధిని సాగి సాగి, తీరానికి రెండు మూడు (కోసుల 
దూరాన ఉండగానే సింహగర్జన చేశాడు. ఆ మహాధ్వని విన్న వానర భల్లూక 
యోధులందరినీ జాంబవంతుడు దగ్గరగా పిలిచి; 

నాయనా! మనవాడు కార్యం సాధించి వస్తున్నాడు. సీతాదేవిని చూచి 
వస్తున్న వీరుడు అంతదూరంనుంచే మన కందించడానికి చేసిన సింహనాదం 
అది, అని వారందరికీ సంతోషం కలిగించాడు. 

నహ్యిన్యకృత కార్యన్య 

వాద ఏవం విధో భవేత్‌! 

అది జాందివంతుని శక్తి. ఏ శబ్దం ఎప్పుడు పుడుతుందో, ఆ ధ్వని 
అంతరార్థం ఏవిటో (గ్రహించగల యోధుడు ఆ వృద్దుడు. అంటే జీవితం 
పండినవారు తమ అనుభవంతో కొన్ని కొన్ని విద్యలు సాధిస్తారు. ఏ 
అనుభవమూ _ లేకుండా జీవితం గడిపినవారు వున్నా వూడినా ఒక్కటి! 
జీవితంలో అనుభవాలతో తలపండిన వారు సమాజానికి కావాలి. 
అటువంటివాడు జాంబవంతుడు కనకనే, 

జాందివాన్యత్ర నేతాస్యాత్‌-- అన్నాడు కపేశ్వరుడు సుగ్రీవుడు. 


రామాయణ భారతాలు స్ట 55 


అలా జాంబవంతుడు వివరిస్తున్న సమయానికే హనుమంతుడు 
హేంద్రగిరి సమీపానికి వచ్చి క్రిందికి దిగుతూ-- 

“దృష్టా సీతా అన్నాడు. 

అదీ హనుమంతుని వివేకం. 

చూశాను సీతను, అన్నాడే కాని సీతను చూశాను అనలేదు. 

వానర వీరులందరీకీ - చూశాడు - అనే మాట కావాలి. 

. చూశాను అనగానే సీతాదేవిని చూచి వచ్చాడు మనవాడు అవి 
తెలిసిపోతుంది. అంత జా(గ్రత్తగా ఏ శబ్దం ముందు వాడాలో. ఏది తరువాయి 
చెప్పాలో, ఏది అవసరమో ఏది అనవసరమో అందువా ఎవరికి ఎంత చెప్పాలో 
ఎలా చెప్పాలో తెలిసినవాడు కనకనే రామచంద్రుడు అంతగా (ప్రశంసించాడు. 

అప్పుడు జాంబవంతుడుః హనుమా! నీ ప్రయాణ విశేషాలతో 
లంకానగరం, దాని అధిపతియై న (క్రూరుని వివరాలూ చెప్పు, అనగా 
వాన్తుమంతుడుః 

తాతా! మీరందరూ” చూస్తూండగా మహేంద్రగిరి నుండి బయలుదేరాను. 
దారిలో మైనాకుడు అప్టవచ్చి అతిథిసత్కారం చేస్తానన్నాడు. ఇప్పుడు కాదని 
ముందుకు సాగాను. సురస ఎదురుపడి (మింగుతానంది. తెలివిగా 
తప్పించుకున్నాను. అంకొనగరం సమీపిస్తుండగా ఛాయా(గ్రాహిణి సింహిక తన 
శక్తితో నన్ను లాగబోయింది. ఒక్క దూకులో దాని కడుపులో ప్రవేశించి కీళ్ళు 
సడలించి, పైకిలేచి, లంకానగరం కోట గోడమీద దిగాను. చీకటి పడుతుండగా 
లంకలో దిగి అన్ని భవనాలూ తిరిగాను. చివరకు అశోకవనంలో అమ్మవారిని 
దర్శించాను. ఆనవాలుగా ఆవిడ చూడామణి యిచి ఏంది. అప్పుడు బాగా 
ఆలోచించి అశోకవనం ధ్వంసం చేశాను. 

రావణుడు తన సేనలు పంపాడు. వారందరిని నేలకూల్చాను. వాని 
పుత్రుడు అక్షకుమారుని కూడా యమసదనం చేర్చాను. వాడు రాక్షసులను 
పంపడం, నేను చంపడం. అంతే! 

చివరకు ఇంద్రజిత్తు వచ్చాడు. వీడు వాడి పెద్దకొడుకు. నహా 
మాయావి, అస్త్ర శస్త్ర విద్యలలో ఘటికుడు. వాడు బ్రహ్మాస్తంతో బంధించి 
రావణుని ముందు నిలబెట్టాడు. ఆ దుర్మార్గుడు నను | చంపమని ఆజాపించాడు. 
కాని వాని తమ్ముడున్నాడు (ర్మాత్ముడు విభీషణుడు. వాడు హీతబో[ీ చేయగా 
చివరకు నా తోకకు నిప్పు ముట్టించమన్నాడు రావణుడు. క 

నా శోకచుటై గుడ్డలు చుట్టుబెట్టి నూనెతో తడీపీ *అంటించారు. 
మండుతూన్న తోకతో లం! ని భస్మంచేసి ఇలా వచ్చాను. అనీ అంతవరకూ 


56. రామాయణ భారతాలు 


సాగిన 57 సర్గలగాథను రెండువందల శ్లోకాలలో వివరించాడు. ఇంతా చెప్పాడు 
కాని సీతాదేవి రామచంద్రునికి చెప్పమన్న విషయాలు వీరి దగ్గర (ప్రస్తావించలేదు. 
ఖ్‌ హనుమంతుని వివేకం. రామునికి చెప్పవలసిన మాటలు వీరికి అనవసరం 
నక ఆ య రానివ్వడు. 
ఠి త్స 

క క బయలుదేరి. వాయు విచలితములెన మేఘాలవలె 
వానరులందరూ కిష్కింధ పాలిమేరలలో వున్న మధువనంలో దిగారు. 

దిగుతూండగానే వారందరికీ మధుపానం మీద మనసు పోయింది. వారి 
వాంఛ.వింటూనే వానుమంతుడుః 

నిశ్చింతగా కానివ (0డీ, అన్నాడు. 

అది విని అంగధుడుః 


అవశ్యం కృత కార్యన్య 

వాక్యతి వానువుమతో మయా 
॥ శిఆక్రార్య మపి - కర్తవ్యం 

క్రిమ్మంగ పువరద్వశం! 


మన వానుమ మాటకు తిరుగులేదు. అది చెయ్యకూడని పని అయినా 
చెయ్యవలసిందే అన్నాడు. అంటే అదు బత కార్యాన్ని సాధించి వచ్చిన వాని 
మాటకు ఆ మాత్రం విలువ ఇవ్వాలనే విషయం యువరాజు గ్రహించాడు. 

ఓఉోూ! వానరులు మధుపానంలో పడ్డారు. వారు ఆ మత్తులో చేసిన 
విహారాలు చూస్తుంటే ఈనాడు పానశాలల్లో జరిగే సంఘటనలన్నీ కళ్ళకు 
కడతాయి. 


కేచిత్‌ స్వేళాం (వ్రకుర్వంతి 
'శకేచిల్‌ కూజంతి హ్వీష్టవల్‌ 
హరయో మధునా మల్తొః 
కేచిత్‌ నుప్తా మహీతలే! 


(త్రాగిన మైకంలో కొందరు సింహగర్జనలు చేస్తూంటే, మరి కొందరు 
కోకిల కూతలు "కూస్తున్నారు. మరీ మత్తులో వున్నవారు నేలమీద పడి 
దొర్జుతున్నారు. 


రామాయణ భారతాలు ర5్‌/ 


సుందరకాండ (ప్రారంభంలో లంకానగరంలో పానశాల చూశాం. అక్కడీ 
వారికీ కొండ చివరలో మధువనంలో పడిన వీరికీ తేడా కనిపిస్తుంది. 

లంకలో రాక్షసులు ఎంత త్రాగినా తమ భవనాలలోనే ఉంటారు. వీధిని 
పడరు. వీరో నడివీధిని 'పడి నానా బీభత్సం చేస్తారు. అంటే త్రాగుబోతులలో 
మర్యాదస్టులు, లంకలో వున్న నాగరకులు. ఇక వీరు కిష్కింధాపుర 
అ(గ్రహారీకులు. 

న! న! ఠి 

మధువనాన్ని రక్షించే దధిముఖుడు తన అనుచరులతో వెళ్ళి 
వారించబోతాడు. వీరుదరినీ వారు చితకబాదగా పరుగు పరుగున పోయి 
సుగ్రీవునితో చెపుతారు. ప్రక్కనే వున్న లక్ష్మణుడు! వానరేశ్వరా! ఏవిటి వీరి 
బాధ అని అడిగాడు. 

సుగ్రీవుడు! సౌమిత్రీ! దక్షిణదిశగా వెళ్ళిన వానరులు జానకీదేవిని చూసి 
వచ్చారు. నేను పెట్టిన గడువు దాటిన తరువాయి తిరిగి రావడం అసంభవం, 
వచ్చినా మధువనంలో ్రవేశించడం (ప్రాణాలమీద ఆశ వున్నవాడు చేసేపని 
కాదు. 

ఈ రెండూ జరిగాయీ అంట్‌ వారు కార్యం సాధించి వచ్చారన్నమాట. 
మరొక విషయం. 

జాంబవంతుడు నాయకుడు 

అంగదుడు బలాటిపతి 

హీమమంతుడు అధిష్థాత 

వీరు ముగ్గురూ కలిశారంటు పని అనా, నిశ్చింతగా వుండండి మీ 
అన కా అనా ఎడు. 

తన సేవకులు ఎంతటివారో, వారు ఘనకార్యాన్ని సాధించుకు 
వచ్చినప్పుడు చిన్న _ కార్యం చేసినా వారిని క్షమించాలనీ ఎరిగిన ప్రభువు 
సుగ్రీవుడు. అటువంటి వివేకం కల అధికారి ఉంటే వానుమంతుని వంటి 
అనుచరులుంటారు. ద్‌ 

వారందరినీ తక్షణ౦ రమ్మన్నానని చెప్పు, అన్నాడు సుగ్రీవుడు. 

వనపాలకుడు విగిపించిన సుగ్రీవాజ్జ్ఞతో అందరిమత్తూ దిగిపోయింది. 
మిడతల దండులా వచి స్ప? సడ్డారు. 

చూశాం సీతను, చుం సీతను అని హర్షధ్వానాలు చేస్తుంటే రాముడుః 
మీలో సీతను చూసిన వాడెవడో నా దగ్గరగా రండి, అనగానే అందరూ 
హనుమంతుని ముందుకు 'ఏంపారు. 


58 రామాయణ భారతాలు 


వహనుమః స్వామీ. చూశాను సీతను. నిన్నే స్మరించుకుంటూ నీ మీదనే 
మనసుంచి జీవిస్తున్నది. వికారాకారాలు కల రాక్షస నారీజనం ఆమె చుట్టూ 
కూర్చుని భయపెడుతున్నారు. జుట్టు _ దువ్వుకోకుండా, కటిక నేలమీద 
పరుంటున్నది. రాక్షస రావణుని బాధనుండి విముక్తి పొందాలని ఆత్మహత్యకు 
సన్నద్దుర్తాలన సమయంలో నేను చూసి , మీ ఇక్ట్వాకువంశ కీర్తనంతో 
ఆవిడకు కత న కలిగించి, ఆత్మవత్యా 'ప్రయత ౦నుండి విరమింపబజేసి, 
తా! మీ స్నేవాం విషయం చెప్పాను. 

స్రైడావిడ నై రామదూతగా నమ్మి, చిత్రకూటం మీద వున్న 

వు. స్ట ద (బ్రహ్మాస్త్రం విడిచిన గాథ చెప్పింది. గోదావరీ 
తీరంలో మణిశిలతో తిలకం దిద్దిన విషయం చెప్పింది. ఈ చూడామణి 
ఆనవాలుగా యిచ్చింది. 

ఇంక నెలరోజులకంబటె జీవించనని చెప్పింది. అప్పుడావిడకు నేను 
థెర్యం కలిగించి వచ్చాను, అన్నాడు. 

అంగద, జూంబవంతుల దగ్గర చెప్పిన తన ప్రతాప ప్రదర్శన 
విషయాలేమీ యిక్కడ చెప్పలేదు. పయిగా మొత్తం కథ అంతా పాతిక శ్లోకాలలో 
ముగించాడు. 

అ అ ఆ! 

అదీ ఆయన వివేకం, ఎవరికి ఎంత చెప్పాలో ఏది చెప్పాలో ఎలా 
చెప్పాలో తెలిసిన ధీమంతుడు కనకనే ఈనాటికీ మనం ఆయనను 
ఆరాధిస్తున్నాం. 

ఆరాధనతో పాటు రామాయణాన్ని నిత్యం దీక్షతో చదువుతూ 
వానుమంతుని వివేకంలో సవాస్రాంశమై నా మనం సాధించుకోగలగాలి, అప్పుడూ 
రామాయణ ప్రయోజనం తెలిసేది. 

న! ఠి త 

అంతా వినా క రాముడంటూడు..... 

ఇంత ఘనకార్యం సాధించి వచ్చిన నీకు నేనేం ఇవ్వగలను. అని గాఢంగా 
- ఆలింగనం చేసుకున్నాడు. 

అంతకంటె ఏం కావాలి స్వామి భక్తి పరాయణుడికి. సీతాదేవికి మాత్రమే 
లభించిన ఆలింగన భాగ్యాన్ని పొందిన మవానీయుడు హనుమంతుడు. అంతగా 
తని ఆనందాన్ని వ్యక్తంచేసిన ప్రభువు రామభద్రుడు. 

ఈ సన్నివేశం దగ్గర వ్యాఖ్యాతలు చక్కని లోకనీతిని వివరించారు. 


రామాయణ భారతాలు 59 


వ్రత్యక్షే గురవన్తుత్యాః 
పరోక్షే మి(త్రబాంధవాః 
కర్మాంతే దాన భృత్యాశ్చ 
న కదాచన పుత్రకాజ్‌ 


“గురువులను వారి సన్నిధానంలో స్తుతించవచ్చు, స్నేహితుల, 
బంధువుల మంచిని గురించి వారికి, మనకూ తెలిసినవారి ఎదుట పొగడాలి. 
సేవకుల విషయంలో చెపి న పనిని సక్రమంగా నిర్వహించినపుడు ప్రశంసించాలి. 
కన్న సంతానాన్ని ఎప్పుథూ పాగడరాదు.” 

అనంతరం యుద్ధయాత్ర (ప్రారంభమయింది. 

సముద్రతీరం చేరారు. సేతు నిర్మాణం చేశారు. 

అప్పుడు విభీషణుడు గగనమార్లాన వచ్చి రామభదుని శరణువేడాడు. 

రాముడు సుగ్రీవ, అంగద, జాంబివంతాదు లందరినీ సంప్రదించాడు. 
వారందరూ విభీషణునికి అభయ మివ్వడం ప్రమాదహేతువే అన్నారు. 

అప్పుడు హనుమంతుని _ఎపు తిరిగాడు రాముడు. 

వానుమంతుడు వినయంగా -- రామభద్రా! నీ వంటి ధీమంతునికి 
మరొకరు ఆలోచన చెప్పాలా. ఇప్పుడు మాట్లాడిన ప్రముఖులందరికంబె నేను 
తెలిసినవాడినీ కాదు. వారీ అభి[ప్రాయాన్ని వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు. 
అయితే ఈ సమయంలో నా ఊవా మీకు నివేదించడం నా “విధి, అని 
ఆరంభించాడు. 


అధ నంస్కార నంపన్నోో 
వానుమాన్‌ నచితోత్తమః 
ఉవాచ వచనం శ్షం 
అర్జావన్మధురం లఘు! 


వీనికి రావణుని అధర్మవర్తనం దుర్మార్గ కార్యాచరణం సహించక నీ వంటి 
ఉత్తమపురుషుని ఆశ్రయించాలని వచ్చాడు. వీని మాటలూ, ముఖకవళికలూ 
పరిశీలిస్తే ఎక్కడా శంకించవలసిన అవసరం కనపడడం లేదు. 

నీ పురుషకారం గురించి విన్నాడు. రావణుని మోసాలూ, మాయలూ 
చూశాడు. వాలిని చంపి సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేసిన నీ సాహస పరాక్రమాలు 
(గ్రహించాడు. అందుకే రాజ్యకాంక్షతో నిన్ను అర్ధించడానికి వచ్చాడు కనక వీనికి 


60 ్న రామాయణ భారతాలు 


అభయప్రదానం ఇవ్వడం అనుచితం కాదు. ఆ పైన మీరు ఆలోచించండి, 
అన్నాడు. 
ఆ మాట వినగానే రాముడు ప్రసన్నవదనుడయాడు. 


అధః రామః (వనన్నాత్మా 
(శ్రుత్వా వాయునుతన్యహి। 


సుగ్రీవ, అంగద, జాంబవంతాదుల అభి.ప్రాయాలలోని గుణాలను 
వివరించి, రామచం[ద్రుడుః 


నకృదేవ (ప్రపసన్నాయ 
తవాస్మీతి చ మాచతే 
అభయం వర్వభూతేభ్యో 
దదామ్యే తద్ర్వతం మమ॥। 


ఎవరయినా సరీ నా ఎదుట నిలబడి శరణువేడితే వారికి అభయ(ప్రదానం 
చేయడం నా జీవితవతం. ఆ వ్రతం భంగంకారాదు, రావణుడు వచ్చి 
శరణువేడినా అభయం అనుగ్రహిస్తాను, అన్నాడు. అదీ రామావతార ప్రధాన 
లక్ష్యం. 

లంకలో కాలుపెట్టాక చివరి ప్రయత్నంగా రావణునిదగ్గరకు అంగదుని 
పంప్‌ రాయబారం నడిపారు. 

వినలేదు రావణుడు, వినిపించదు మృత్యువు నెత్తిమీద తాండవిస్తున్న 
వానికి. యుద్దానికి సిద్ధపడ్డారు. 

ఇంతకుముందే రావణుడు తన వద్దనున్న మహా మాయావి 
విద్యుజ్జ్వివ్వుని ద్వారా రాముని ఖండిత శిరస్సు, సీతాదేవి పంపీన చూడామణి 
రూపొందించి అశోకవనానికి పోయి. ఆమెను భయపెడతాడు. ఈ దృశ్యం 
చూస్తున్నప్పుడు రావణునికి పరాక్రమం కంట మాయాజాలం మీదనే నమ్మకం 
ఉన్నట్టు బోధపడుతుంది. 

యుద్ధం సాగుతున్నది. రావణుడు రథారూఢ్నుడై వచ్చాడు. ఎదురుగా 
హనుమంతుడు నిలబడ్డాడు. 


రామాయణ భారతాలు 61 


వానరా! మీ రాజు చాలా గొప్పవాడు సుమీ, నా వంటి త్రిలోక విజేత 
ఎదుట నిలిచి పోరాడలేక నీ వంటి యువకులను పంపి బలియిస్తున్నాడు, అని 
రావణుడు అపవాసించగా వానుమంతుడుః 

రావణా! ఆపు నీ ప్రసంగం, మన బలాబలాలు చూసుకుందాం, అని 
వుంకరించాడు. 

రావణుడికి సంతోషం కలిగిందిా--నాటి వరకూ రణరంగంలో నా కెదురు 
నిలిచిన పోరాడిన వాదులేడు. అటువంటి నాతో యుద్ధం చెయ్యాలని 
కుతూహలపడుతున్నావు, బావుంది. రా, నా దగ్గరగా వచ్చి నా రొమ్ముమీద నీ 
పీడిగుద్దు వేసి చూపించు, అప్పుడు చూస్తాను నీ బలం, అనగానే మారుతి తన 
అరచేతులూ రెండూ కలిపి బిగించి రావణుని గుండెమీద విసిరాడు. 

ఆ పిడిగుద్దుకు రావణుని గుండె అదిరింది. కనులు మూతలుపడ్డాయి. 
ఊపిరి ఎగతన్నింది. గాలి వానలో అరటిచెట్టులా ఆ మహాకాయం 
ఊగిసలాడింది. 

కొంతసేపటికి ఊరి పీల్చిః భేష్‌ నీ బలం నాకు నచ్చింది. ఇప్పుడు 
నీతో యుద్ధం చేస్తాను, అన్నాడు రావణుడు. 

-వనుమః రావణా, నా పిడికిలిపోటు తిని బ్రతికినవాడు లేడు. ఆ దెబ బ్రతిని 
నువ్వింకా మాట్టాడుతున్నావంటే నా శక్తి ఎంతటిదో తెలిసింది. పో, మా 
వీరులతో పోరాడు, అంటాడు. 

న! న! అ 

సం[గ్రామం సాగుతోంది. 

కుంభకర్ణుడు నేలకూలాడు. 

ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం రామలక్ష్మణ సుగ్రీవులతో వానర 
భల్లూక యోధులందరినీ వమూర్చితులను చేసింది. ఆ అస్త్రశక్తికి లొంగనివారు 
విభీషణ, వనుమంతులు. వీరిద్దరూ రణరంగం అంతా తిరుగుతూ ఎవరెవరు ఏ 
దశలో వున్నారో చూస్తూ నాంబవంతుని సమీపించారు. 

విభీషణుడు నెమ్మదిగా జాంబవంతుని చెవిలో--తాతా! ఎలా వున్నావు? 
అనగా ఆవ ఏద్ధ్రయోధుడు! 

నాయనా వార్టక్యంవ్యు ఆ బాణఘాతం నా చూపును మందగింపజేసింది, 
అయినా నీ కంఠస్వరాన్ని బట్టి నువ్వు విభిషణుడవనుకుంటున్నాను. ఇంతకూ 
అంజనానందనుడు మా మారుతి కుశలంగా వున్నాడా! అని ప్రశ్నించాడు. 

విభీషణుడుః తాతా! రామలక్ష్మణుల విషయం కాని, మీ ప్రభువు సుగ్రీవుని 
విషయం కాని అడగకుండా మారుతి ఒక్కడిని గురించీ అడుగుతున్నావేమయ్యా! 


62 రామాయణ భారతాలు 


జాంబవంతుడుః విభీిషణా! వాడొక్కడు  (బతికివుంట్‌ ఈ 
మహాయోధులందరూ వాతులయినా టబతికించగలం, వాడు లేడో వీరందరూ 


వున్నా వూడినట్ట! 

ఆ మాటలు వింటూనే వానుమంతుడు జాంబవంతుని పాదాలకు 
ప్రణామం చేశాడు. 

అ అ ఠి 


తస్మిన్‌ జీవతి వీశీ తు 
వాత మప్యవాతం బలం 
వామమత్యుజ్జిత (ప్రాణే 
జీవం తోపీ మృతావయం॥ 


తతో వృద్ధ ముపాగమ్య 

నియమే వాభ్య వాదయల్‌ 
గృవ్యా జాంబవంతః పాదౌ 
వానుమా వ్మారుతాత్మజంజీ 


ఠి అ న! 

జాందివంతుడుః నాయనా, వీరందరి [ప్రాణాలూ నువ్వు రక్షించాలి. 
తక్షణం బయలుదేరి హిమగిరి మీద _కెలాస శిఖరం దగ్గర దివ్యకాంతులతో వెలిగే 
మృతసంజీవనీ, విశల్యకరణీ, సావర్మ్యకరణీ, సంధానకరణీ అనే జౌషధులున్నాయి. 
అవీ క్షణాలలో తీసుకువచ్చి వీరందరినీ ఉద్ధరించాలి, అనగానే వానుమంతుడు 
వెళ్ళి ఆ బౌషధులున్న గిరి శిఖరం పెల్లగించుకు వస్తాడు. 

శ్రీ మద్రామాయణాన్ని భక్తి శ్రద్దలతో అధ్యయనంచేసే వారికి 
యిందులో ఏ అద్బుతం జరిగినా అదంతా అవతార పురుషుడైన రామ 
చంద్రుని మహిమగా, అను(గ్రవంగా కనిపిస్తుంది. 

అలాకాక ఆదికవి వాల్మీకి రామాయణ రచనకు ప్రాతిపదికగా పేర్కొన్న 
సంపూర్ణ మానవ చరిత్రగా (గ్రహీించినప్పుడు, రామభద్రుని అనంతరం మిగిలిన 
వారిలో ఏఏ గుణశీల. సావాస పరాక్రమాలున్నాయో, అన్ని వున్నవారు కూడా 
రామసేవకు ఎందుకు అంకితమయ్యారో (గ్రహించగలుగుతాం. 


శ్రీ 


రామాయణ భారతాలు 63 


రామలక్ష్మణ సుగ్లీవులకంట కూడా వహనుమంతుడెంత స్టిరచిత్తుడో, 
విపత్తులు మీదపడినప్పుడు నిర్భయంగా తన శక్తితో ఆ [ప్రాణాపాయ దశను ఎలా 
తప్పించగలడో-- 

సీతాదేవి ఆత్మత్యాగానికి ఉప[క్రమించినప్పుడు తన సంభాషణతో 
విరమింపబేశాడు. 

రామలక్ష్మణ స్మీవాదులు బ్రహ్మా స్తబంధిత్తులెనప్పుడు తన దేహబలం 
తో వారందరినీ రక్షించడానికి ఓషధులున్న పర్వతాన్నే తెస్తాడు. 

అందుకే అనుభవజ్ఞాడెన జాంబవంతుడు హనుమంతుని. గురించి అంత 
(ప్రశంసించాడు. 

అంత శక్తిమంతుడైన జాంబవంతుని పాదాలకు నమస్కరించి తన 
వినయాన్ని ప్రదర్శించాడు ధీమంతుడు కనక వానుమంతుడు. 

అ ॥ (0 ఠి 

రావణుడు తన ఎదుట నిలిచిన విభీషణుని మీది ఆగ్రహంతో శక్తిని 
ప్రయోగించాడు, ఆ క్తి తగిలిందంటే నేలకూలకతప్పదని (గ్రహించి, లక్ష్మణుడు 
తన అన్నగారు విభీషణునికిచ్చిన అభయం గుర్తుకొచ్చి, ఆ కక్తికి అడ్డంగా వెళ్ళి 
నేలకు ఒరిగాడు. 

అంతలో లక్ష్మణుడు మరణించాడనే భావించిన రాముడుః 

నా బహ్మిపాణమ్రైన సోదరుడు లక్ష్మణుడు లేనప్పుడు నాకు ఈ 
ప్రపంచంతో పనిలేదు, (యుద్ధం అనవసరం, సీత అనవసరం, రాజ్యం వద్దు, ఈ 
జీవితం కూడా అనవసరం. 


దేశే దేశే కళ(ాణి 

దేశే దేశే చ బాంధవాః 
తంతు దేవ స పశ్యామి 
యాత్ర భ్రాత వహోదరః! 


ప్రపంచంలో భార్యను సంపాదించుకోవచ్చు, ఆ వంకన బంధువులూ 
దొరుకుతారు, కాని, ర్వశ్టం పంచుకుపుట్టు సహోదరుడు దొరకడు; అని. అతి 
దీనంగా గుండెలవిసేలా విలపిస్తూ, నాకోసం రాజభోగాలు విడిచి, అరణ్యంలో 
కమ్టాలు పడడానికి వచ్చిన సోదరుడు ఈ దశలో పడడం చూస్తేా- 


లజ్జతీవ హి మే వీర్యం 


64 


రామాయణ భారతాలు 


(భ్రశ్యతీవ 'కరాద్దానుః 
పాయకా వ్యవసీదంతి 
దృష్టి ర్బావృ వశం గీతా! 


అవసీదంతి గాత్రాణి. 

న్వప్నయానే న్యణామివ 
నహి యుద్దే న మే కార్యం 
టైవ టప్రాజై ర్న సీతయా! 


కోదండం జారుతోంది, అవయవాలు పట్టుతప్పుతున్నాయి, కన్నులు 


బావృ్పపూర్ణాలె చూపు మందగించింది, అంటాడు. 


(సరిగ్గా కురుక్షేత్ర ప్రారంభంలో గీతాప్రబోధవేళ అర్జునుడు యిదే దశలో 


పడాడు). 
యె 


సీదంతి మమ గాత్రాణి 
ముఖంచ పరిశువ్యతి 
గాండీవం (నంవతే వాస్తాల్‌ 
త్యాక్‌ చైవ పరిదవ్యాతే॥ 


అ ఇ ఠి “ ఠి 
ఇంతవరకూ మనం లక్ష్మణస్వామికి అన్నగారి మీద వున్న గౌరవం, 


అనురాగం చూశాం, అంతే తప్ప రామునికి సోదర (ప్రేమ ఎంత వున్నదో ఎక్కడా 
కనిపించదు... ఆయన మనస్సు తమ్ముని మీద ఎంత గాఢానురాగంతో 
వున్నదో యిక్కడే గోచరిస్తుంది. 


అది వాల్మీకి మునీంద్రుని విశిష్టత. అయినదానికీ కానిదానికీ ఆలింగనం 


చేసుకుంటూ : వాత్సల్యాన్ని ప్రకటించడం ఉత్తమ పురుషులు చేసే పని కాదు. 
అవసరమయినప్పుడు మాత్రమే తమ మనస్సులోని భావాలనూ, ఊవలనూ 
అభివ్యక్తం చేస్తారు. 


సరీ ఆ 'తరువాత సుషేణుడు--రాజవెద్యుడు-వచి ౧. లక్ష్మణుని 


పరిశీలించి-- 


రామాయణ భారతాలు 65 


రామభద్రా! ఎందుకయ్యా యింత శోకం, నీ సోదరుడు 
మూర్చపోయాడు, కావాలంఓే చూడు. 

ఈ ముఖిం వికారం గొలేదు, శరీరం వివర్హం కాలేదు, వదనం 'ప్రసన్నంగానే 
వుంది. అరచేతులు అరుణపద్మాలవలెనే వున్నాయి. కన్నులలో ప్రశాంతత 
గోచరిస్తున్నది. గుండె. చలిస్తూనే వున్నది, శ్వాస తగ్గలేదు, అని జీవిలక్షణాలన్నీ 
వివరించి, వానుమంతుని పీలిచిః 

నాయనా, నీకు మళ్ళీ పని తగిలింది, జాంబివంతులువారు. చెప్పిన 
ఓషధులు మళ్ళీ తీసుకురావాలి, అని పంపీ ఆ ఓషధులతో చికిత్స చేస్తాడు. 
లక్ష్మణస్వామి "సుఖనిద్ర పొందీనవానిలా లేచి కూరు ని అన్నగారి దశ చూసిః 

నీవంటి సత్యపరాక్రముడు నీరసపడడం, చేసిన ప్రతిజ్ఞ విస్మరించడం 
ఉచితం కాదయ్యా; సత్సురుషు లిలా ప్రవర్తించరు, రావణ సంహారానికి 
ఉపక్రమించు, అని ప్రబోధిస్తాఃప. 

అప్పుడు [ప్రారంభమైన సంగ్రామంలో రామ రావణులు తమ 
అస్త్రవిద్యలను ప్రదర్శించి లో!కభీకరంగా పోరు సాగిస్తారు. 


గగవం గగవాకారం 

పాగరం సాగరోపమం 

రామ రావణయోర్యుద్ధం ం 
రామ రావణయోరి;వ॥ - అ 


అంటాడు వాల్మీకి. అ౮టే ఆకాశానికి ఆకాశమే ఉపమానం. అంతకంటె 
విశాలమై నది లేదు. అలానే సముద్రాన్ని దేనితోనూ ఉపమించలేం. దాని 
గాంభీర్యం దానిదే. రామ రావణ: యుద్దానికీ మరో ఉపమానం లేదు. / 
ఈ సమయంలోనే రాముడంటాడుః 


అఆరావణ మ రామం వా 
జగ(ద్దక్ష్యధ వానరా! 


ఈనాటి యుద్ధంలో రావణుడో, రాముడో ఒక్కడే మిగులుతాడు, ఈ 
మాట చదివినప్పుడు రాముడు రాజపు(తుడుగా రణరంగంలో నిలబడ్డట్ట 
అనిపిస్తుంది. అలా కాక భగఫంతుడే అయితే హిరణ్యాక్ష హిరణ్యకశిపులను 
చీల్చినట్లు ఒక్క క్షణంలోనే రావణుని పడగొప్టేవాడు. 


66 రామాయణ భారతాలు 


రామ రావణ సంగ్రామం “ఒకే బాణం”తో తేలలేదు, . ఒక్కరోజులోనూ 
తేలలేదు. సుమారు వారం రోజులు ముల్గ్లోకాలకూ అద్భుతాన్నీ, భయాన్నీ 
కలిగించిన యుద్దం అది. రావణుడు నేల కూలాక మండోదరి వచ్చి విలపిస్తూః 

ఆనాడే చెప్పాను. ఎందుకీ యిల్లాలిని తెచ్చావూ, ఇందరు 
సుందరాంగులతో తృప్తిగా (బతకలేక. ఈవిడమీద మోహంతో సర్వనాశనం 
తెచ్చిపెడుతున్నావు, అని నెత్తీ నోరూ మొత్తుకున్నాను. నీ చెవి కెక్కలేదు. 
లంకానగరంతో మేమంతా అనాధులమయాం, అంది. 

రావణ దవానం జరిగింది, విభీషణుడికి పట్టాభిషేకం జరిపించి రమ్మని 
లక్ష్మణస్వామిని పంపుతాడు రాముడు. ఇక్కడే కాదు సుగ్రీవ పట్టాభిషేకం కూడా 
లక్ష్మణుడే నడిపిస్తాడు. 

అంటే పీతృవాక్సాలన దీక్షలో అంత పట్టుదల రామునికి. 

నగరంలో కాలు పెట్టుడు. పదునాలుగేళ్ళూ అరణ్యంలో వుండవలసిందే. 

న! అ అ 

అనంతరం రాముడు వానుమంతుని పిలిచి రావణ రాక్షసుడు నేల కూలిన 
వార్త సీతాదేవికి చెప్పే రమ్మంటాడు. 

హనుమంతుని నోట ఆ శుభవార్త విని సీతాదేవి సంతోష భరిత 
హవృదయంతోః 

నాయనా! ఇంత చక్కని మాట చెప్పిన నీకు ఈ భూమండలంలో మణి, 
రత్న, భూషణాలన్నీ యిచ్చినా బుణం తీరదు, అని ఆయన వాక్య 
విశారదత్వాన్ని కొనియాడుతుంది. 


నహి పశ్యామి తత్సౌమ్య 
పృధివ్యా మపి వావర 
సదృశం మతి ఏ'యాఖ్యానే 
తవ దాతుం భవేత్సమం! 


హిరణ్యం వా నువర్హం వా 
రత్నాని వివిధాని చ 
రాజ్యం వా (త్రిషు లోకేషు 
వ్రైద్లతి భాషితమ్‌! 


రామాయణ భారతాలు మ ఇ 6/7 


అప్పుడు హనుమంతుడుః అమ్మా! ఇంతకాలం నిన్ను బాధించిన ఈ 
రాక్షస స్త్రీలను యిష్పుడు నేను హింసిస్తాను, అనగా ఆవిడః నాయనా! 
వీరంతాశే సేవకులు, ప్రభువు ఆజ్ఞ పాలించారు. సేవాధర్మాన్ని నిర్వర్తించారే తప్ప 
మరీ దోషమూ చెయ్యలేదు, "అటువంటి వారిని హీంసించరాదు, అని రాజనీతి * 
బోధించింది. 

ప్రభుత్వాలు మారినప్పుడు అంతకు ముందువారి ఆదేశాలను పాలించిన 
వారిపై కక్ష చూపరాదనే నీతి యిక్కడ కనపడుతుంది. 

ఆ ప్రసంగం అయాక జానకీదేవిః వనుమా! నాకు ఒక్కమారు వారిని 
చూడాలని వుంది. అనగానే తిరిగి వచ్చి ఆ మాట వినిపించాడు మారుతి. 

అప్పుడు రాముడు విభీషణునితోః 

విదేహ రాజనందన అంగరాగాలతో భూషణాలంకృతయై నా యెదుటకు 
రావాలి అన్నాడు. 

ఇక్కడ రాముని రాజనీతి మర్యాద కనిపిస్తుంది. తాను పర రాజ్యంలో 
వున్నాడు, అక్కడ ఏం జరగాలన్నా ఆ రాజుగారి అనుమతి కావాలి. అందుకే 
విభీషణునితో చెప్పాడు. 

విభీషణుడు అంతఃపురానికి సీతాదేవిని రప్పించి, రాముని ఆదేశం 
వినిపించాడు, అప్పుడు సీతాదేవిః 

ఎలా వున్నదాన్ని అలాగే వస్తా అంటుంది: 


అప్మాతా (ద్రమ్హ మిచా సమి 
భర్తారం రాక్షవాధిపి ॥ 


అప్పుడు విభీిషణుడుః రామపత్నీ! ఆయన ఎలా చెబితే అలాగే 
చెయ్యాలని ఎరుగనివారా మీరు! అంటాడు. 


యదా హీ రాజూ భరాతే 


క. 


తత్తథా కర్తు మర్హసికి 


అప్పుడు ఆవిడకు అభ్యంగనం జరిపించి అలంకరించి, పల్లకీ మీద 
తీసుకు వస్తున్నారు. దానిచుట్టూ రాజలాంఛనంగా చీనాంబరాలు కప్పి, 
వేత్రవస్తులు కాపలాగా ఉండి తీసుకు వస్తున్నారు. 


68 రామాయణ భారతాలు 


ష యిల్లాలి కోసం రామభద్రుడింత సంగ్రామం సాగించాడో ఆ దేవిని 
చూడాలనే కుతూహలంతో వానర భల్లూక యోధులు చుట్టుముడుతుంటు, 
సేవకులు, వారిని గర్జించి దూరంగా వుంచుతున్నారు. . 

ఆ ధ్వని విని విషయం తెలుసుకుని రాముడుః - , 

విభీషణా! _ కష్టాలలో, యుద్ధసమయంలో, _ దేశంలో సంక్షోభం 
ఏర్పడినప్పుడు స్వయంవరవేళ, యజ్ఞశాలలో, వివాహాది శుభకార్యాలలో ఈ 
అభ్యంతరాలు అవసరం లేదు, నా దగ్గరకు వస్తున్నప్పుడు మరీ అనవసరం. 
అందరూ చూడడానికి వీలుగా పల్లికీ దిగి రావచు ౧ అన్నా ఎడు. 

సీతాదేవి నడచి వచ్చి రాముని పక్కనే తలవంచి నిలబడింది. 

చూశాడు. రాముడు - పూర్ణచంద్ర కాంతితో అలరారుతున్నది 
జానకీదేవి. 

చూచిన క్షణంలో ఆయన కన్నులు ఎ(ర్రవారాయి, గుండెలో క్రోధం 
"రేగింది. | 

కళ్యాణీ! విధి ప్రేరణవల్ల నా భార్యను అపవారించిన రాక్షస సంహారం 
పూర్తి చేశాను. అందుకు ఈ వానర భల్లూక సేనలు ఎంతో శ్రమపడి సహాయం 
చేశాయి. నా వంశ గౌరవాన్ని రక్షించుకున్నాను. నా పరాక్రమం ముల్గోకాలలో 
కీర్తిపా(త మయింది. 

ఇక యిష్పుడు-ఇంతకాలం పరగ్భవాంలో వున్న నిన్ను స్వీకరించడానికి 
నా మనస్సు అంగీకరించడం లేదు. రాక్షస రావణ స్పర్శ శోకిన నిన్ను (గ్రహించి 
మా వంశకీర్తిని గంగలో కలపలేను. 

ఇప్పుడు నీకు ఎక్కడ సుఖంగా వుంటి అక్కడ వుండవచు ఏ రిక్షణుడా, 
భరతుడా, వానరేశ్వరుడా, రాక్షసాధిపతి విభిషణుడా? వీరిలో ఎవరి యింట 
వుండాలని వుంటే అక్కడే వుండు అన్నాడు. 

ఆ మాటలు విన్న సీతాదేవి కంటివెంట బావ్పవర్షం ఆరంభమయింది. 
ఏనుగు తొండంతో పెకలింపబిడ్డ చిగురాకు తీగలా గజ గజలాడుతూః 

నీ వాజ్మాలాలతో ఎందుకయ్యా హింసిస్తావు? సామాన్య స్తీలవలె నేను 
కూడా ప్రవర్తించాననుకుంటున్నావు. నువ్వు పంపిన వనుమంతుడు చూశాడు, 
నేనిక్కడ ఏ దశలో వున్నానో. ఇంతమాటపడ్డాక నాకు (బ్రతకాలని లేదు. 

కాని వీరందరినీ ఎందుకింత శ్రమ పెట్టావు? రాక్షస సంహారం దేనికోసం 
సాగించావు. చిన్ననాడు నా పాణిగ్రహణం చేశావు. నాటేనురీచీ నీ యందు 
భక్తితో, పాతివ్రత్య దీక్షతో ఎలా సేవించుకున్నానో ఎరిగి వుండీ అంతా 
(తోసిపుచ్చి నన్ను శంకిస్తున్నావు, అని లక్ష్మణుని వైపు తిరిగిః 


రామాయణ భారతాలు 69 


నాయనా! చితి పేరృవయ్యా, ఇప్పుడింక అదే దార్కి అంది. 

లక్ష్మణస్వామి చితి పేర్పాడు. అగ్నిజ్వాలలు 'రీగుతుండగా సీతాదేవి 
రామునికి ప్రదక్షిణం చేసి అగ్నిగుండం ఎదుట నిలబడిః 

ఈనాటి వరకూ నా వృదయం రామునియందే లగ్నమై వుంక్రు - 
నేటివరకూ నా నడవడి అకల్మషంగా సాగితే - మనోవాక్కాయాలతో నే 
నెన్నడూ అతిగా చరించకపోతే ఈ అగ్ని పోదత్రుడు నన్ను రి రక్షించాలి ఆ 

అంటూ అగ్నిగుండంలో దూకింది. 

మరుక్షణంలో అగ్నిపూత్రుడు చేతులు జోడించి, రామభద్రా! ఈ 
యిల్డాలు ఏ పాపం ఎరుగదు, నిరంతరం తికరణాలూ నీ మీదనే నిలిపి వున్న 
పతివ్రతా శిరోమణి - అంటూ ఏ దివ్యాంగ రాగభూషణాంబరాలతో దూకిందో 
అలానే ఆ యిల్డాలిని రామభదదునికి అప్పగించాడు. శ 

అ తి అ 

అనంతరం సుగ్రీవ, విభీషణుల కోరిక ప్రకారం వారితో వారి సేనలు 
కూడా అయోధ్యకు రావడానికి రాన టింగ్‌ కరించోడు, అందరూ పుష్పకం 
ఎక్కారు. 

పెనుగాలిలో కదిలే మేఘంలా విమానం లేచి సాగుతోంది. 

విమానం కదులుతూండగా రామభదుడు సీతాదేవితో -- 

_వెదేహీ! ఇదిగో ఇక్కడ రావణుని చంపాను, అక్కడ కుంభకర్ణుడు, 
ప్రవస్త, ధూ(మాక్తు లిక్కడ నేల కూలారు. మన లక్ష్మణుడు ఇక్కడ 
ఇంద్రజిత్తును సంహరించాడు. ఆ పక్కనే విరూపాక్ష మహాపార్శ, 
అకంపనాదులు (ప్రాణాలు వదిలారు. ఇక్కడే రావణ పట్టమహిషితో యితర 
నారీజనం విలపించారు. 

అదిగో సము(ద్రం దాటుతున్నాం. ఇది మన నలుడు కట్టిన సేతువు. ఆ 
కనిపించేది మైనాకశిఖరం. ఇదిగో ఇక్కడ విభీషణుడు నాతో స్నేవాం 
చేసుకున్నాడు. 

అప్పుడే కిష్కింధ చేరుతున్నాం, అంటుండగా సీతాదేవిః 

స్వామే! " వానరరాజు సుగ్రీవుని (ప్రాణసఖి తారా, వారి ఇతర నారీ 
మణులను కూడా అయోధ్యకు తీసుకువెడదాం అన్నది. 

రామాజ్ఞతో విమానం క్రిందికి దిగింది. 

సుగ్రీవాజ్ఞతో వానర స్త్రీలందరూ విమానం ఎక్కారు. 

విమానం భరద్వాజుని ఆశ్రమం దగ్గర దిగింది. అందరూ మవార్షికి 

మస్కరించి, ఆయన అనుమతితో అక్కడ విశ్రమించారు. 


70 "“'రామాయణ భారతాలు 


అప్పుడు రాముడు హనుమంతుని పిలిచిః 

మారుతీ! వుటావుటి అయోధ్యకు వెళ్ళి, జరిగిన కథ అంతా మా 
భరతునికి చెప్పు. మేమిక్కడ ఆశ్రమంలో వున్నామని చెప్పు. చెపుతూన్న 
సమయంలో వాని వదనంలో మార్పులు గమనించు, మాటలలో వాని 
వృదయం పట్టుకో, రాజ్యకాంక్ష అధికార దాహం వున్నట్టు కనపడితే రాత్రికి 
రాత్రి వెనుదిరిగిరా? అన్నాడు. 

అంటే వానుమంతుడు తిరిగి వచ్చి భరతుని మనసులో రాజ్యకాంక్ష 
వున్నదని చెపితే, రాముడు అయోధ్యవెపు చూడడు. మళ్ళీ అరణ్యవాసమే. 

అదీ రామావతార వైశిష్ట్యం. 

ఒకనాడు పీతృవాక్సాలన కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలాడు. 

ఈనాడు సోదరునికి రాజ్యం మీద ఆశ ఉంటే నిశ్చింతగా 
విడిచి పెట్టుగలడు. అంత ధర్మనిష్ట ఆయనది. 

అ ఉ అ 

ఇక్కడ రెండు సన్నివేశాలు వాల్మీకంలో సూచనగా విడిచిపెట్టినవి, నేటికీ 
వ్యాఖ్యాత లెవ్వరూ వివరించనివి విశ్వనాథవారు తమ రామాయణ కల ఎవృక్షంలో 
విశదం, చేసినవి చూడాలి. . 

న! " న! ఠి 

రాముడు సీతాదేవిని చూస్తూనే ఆ(గ్రవంతో మాట్లాడాడు, చాలా 
దారుణంగా మాట్లాడాడు. ఆ దారుణాన్ని భరించలేక జానకీదేవి నిప్పులో 
దూకేసింది. 

లంకలో రాక్షసాంతఃపురంలో వున్నందున ప్రజలేమనుకుంటాలోఅనే 
శంకతో రాముడు అలా పరుషంగా మాట్లాడాడన్నారే తప్ప వాల్మీకి ఎందుకంత 
విషాద సని స్నవేశం అందించాడో చూడలేదు వ్యాఖ్యాతలు. 

దాని గ పట్టారు విశ | నాథవారు. 

విమానం 'క్రష్కింధ నుంచి భరద్వాజాశ్రమం వె వెపు పోతున్నది. అప్పుడు 
సీతాదేవి - మనం అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళాలి అంటుంది. విమానం 
అత్రిముని ఆశ్రమ సమీపాన దిగింది. 

రామ లక్ష్మణు లిద్దరూ ఆశ్రమ (ప్రాంగణంలో వున్న మహర్షికి అభివాదం 
చేసి కూర్చున్నారు, 

సీతాదేవి లోపలకు వెళ్ళి అనసూయాదేవి పెరట్సీవెపు మల్లితీగదాకా 
నడిపించి కూర్చోబెట్టి, ఆవిడ పాదాలు వత్తుతూః 


రామాయణ భారతాలు 7] 


నీవు ఒనంగినవ్న 

కరుణించితి వంచనిపించె గాని 
తల్లీ వరమద్దినాడు మనలెబ్‌ 
పరిణామ విషాద గాథగా 

వా విభు కన్నుదోయికివి 
వాకవతీ నిభమూర్తి నౌెటయే 
'ఏవము కల్గబేసినది 

ఏ చిన ఒక్క దురంతో వేళకుం్‌ 


అమ్మా, అప్పుడు నీ దర్శనానికి వచ్చినపుడు దయతో అనుగ్రహించిన 
అంగరాగాలతో ఆయన దగ్గరకు వచ్చాను, రావణ సంహారానంతరం. 

నీ వరప్రభావంవల్ల ఆయన కంటికి శచీదేవిలా కనిపించాను. 
మిగిలినవారందరికి లంకలో ఏడాదిపాటు పడిన క్షేలతో కృశించినట్లే కనిపించి 
ఉంటాను. 

ఏడాది లంకలో వున్నా అప్పురసలా కనపడేసరికి ఆయనకు ఆవేశం వచి ఏ 
ఎంతెంత మాటలన్నాలో తెలుసా! 

ఇదీ విశ్వనాథ విశిష్ట వ్యక్తిత్వం. , 

ఎక్కడో అయోధ్యాకాండలో అనసూయాదేవి యిచి ఏన అంగరాగాలు, 
వాటిప్రభావం మనస్సులో నిలదిడదు. వాల్మీకి కూడా ఈమాట వివరించకుండా 
సీతాదేవిని రప్పించి రామునిచేత అంతంతమాట లనిపించాడు. ఈ కీలకం 
తెలియని వారందరూ ప్రజాసవాదానికి భయపడి రాముడు అలా అనా ఎడన్నారు. 

రామాయణానికి సంబంధించినంతవరకూ రాముడు దశరథ మహారాజు 
కొడుకు, పూర్తిగా రాచబిడ్డ. అవతారపురుషుడననీ, భగవంతుడననీ అనుకోలేదు, 
అనలేదు పోగా-- 


ఆత్మానం మానుషం మన్యే 
రామం దశరథాత్మ జం! 


అని స్పష్టంగా చెప్పాడు. అందువళ్లనే కల్పవృక్షకవి ఈ విశేషాని [్న 
వివరించాడు. ఆ వివరణ చాలు విశ్వనాథ ఎంత గాఢంగా రామాయణం లోతులు 
తరిచాడో చెప డానికి. 


72 | రామాయణ భారతాలు 


థ్‌ 
గ 


ఎలాగూ కల్పవృక్షం నీడకు చేరాం కనక దానిలోని రెండు మూడు 
విశేషాలు వాల్మీకంలో లేనివి, వాల్మీకి కోడా సంతోషించేవి చూద్దాం. 

సీతాదేవి ఈ మాట అనగానే అనసూయాదేవికి విపరీతమై న కోపం 
వచ్చింది. కోపంతో గునగున పోయి రాముని చూసి ఏమీ అనకుండా తిరిగి 
చక్కా వచ్చింది. 

ఆ పతివ్రతామతల్లి కంటి ఎధుపు చూచి గజగజలాడాడు, రావణ, 
కుంభకర్ణాది యోధులను నేలకూల్చిన జగదేక ధానుష్కుడు. 

అంటే పాతివ్రత్య శక్తి ముందు పే బలం, అస్త్రం ఎందుకూ కొరగావు, 
అని ఈ దేశీయుడు మాత్రమే - సంస్కార వృాదయం ఉంకే (గ్రహించగలడు. 

ఇక్కడతో యిది పూర్తికాదు-- : 

అయోధ్య చేరుతున్నారు. వస్తూన్న సీతా రామ లక్ష్మణులకు స్వాగతం 
యివ్వడానికి భరత శత్రుఘ్నులు వశిష్ణులవారిని ముందుంచుకుని బయలు 
దేరారు. స” ] 
అందరికంటె ముందుగా అరుంధతీదేవి వున్నది. 
అల్లంత దూరాన ఆ సాధ్వమతల్లిని చూచి రాముడుః 


మిథిలావాథ కుమారి! 

వీ కరుణ మున్మీలింపవే ; 

తత్తపః పృదు తేజఃఖనితో. వచింవకువె 

తత్తేజో విధావంతో--  ; 

అధరంబుబ్‌ కదలింప కేగె తనమాయాదేవి 

ఈ దేవిామ్సార్జధువౌ పర్వ పతివ్రతా విలయ 
తేజః పృార వార్వావమై! సి 


ఓ జనకరాజపుత్రీ! కొంచెం కోపం తగ్గించి దయతో నా మాట విను. 
అగ్నిప్రవేశం కథ అనసూయాదేవికి చెప్పినట్టు ఈ పూజ్యురాలికి చెప్పకు. ఆవిడ 
కరుణించి నన్ను ఆగ్రవదృక్కులతో విడిచిపెట్టింది శపంచకుండా. 

ఈ అరుంధతీదేవి వున్నదే, ఈచిడ పెదవి కదపనవసరంలేదు, చూపు 
కదిలిస్తే చాలు, ఆ వేడీ వానకాలపు మబ్బు బలో పుట్టిన విద్యుత్తులా దహీంచగలదు 
- అని బ్రతిమాలుతాడు. 


రామాయణ భారతాలు 73 


పాతివ్రత్య శక్తిని ఎంత ఉన వ్రతంగా, ఉదాత్తంగా ప్రతిపాదించి, మనలను 
ఆశ్చర్యచకితులను చేసి, ఆనందసీమలకు తీసుకుపోయాలరో ఈ సన్నివేశాలలో 
గోచరిస్తుంది. | 

శ్ర అ త్తి 

మరొక్క మెరుపున్నది. 

భరద్వాజుల ఆశ్రమంలో అందరూ మహర్షికి నమస్కారాలు చేశారు. 
ఆయన అభయహస్తము(ద్రతో అందరినీ పంపించాడు. చివరగా వానుమంతుడు 
వచ్చి పాదాల మీద పడ్డాడు. 'అప్పుడు-- మ 


మగ్‌ మారుతి కౌగిలించుకుని 
వ స్‌ వల్కె - అంతన 
విపదబ్టి దాటితివినిన్‌ దాటించి తన్నన్‌ 
షన న మీరు మీర్ముకులు 
అంభో యాన పా 'త్రీక కృతాత్మ నితాంతో[గ 
తవపళ్ళటా వితతీ వరీవ వ గుర్తించితి 


భరద్వాజుడు ఆ క్షణంలో వానుమంతుని లేవనెత్తి దగ్గరగా వాత్తుకుని, 
నాయనా! చాలా ఆనంధంగ్గా వుంది నిన్ను చూస్తుంటే, శతయోజన విస్తీర్ణమై న 
సముద్రాన్ని దాటావు. సీతారాములను వియోగ సముద్రం నుండి దాటించావు. 
చాలా గొప్పవాడివి, అన్నా ఎడు. 

అప్పుడు వనుమంత్తుడు వినయంగా చేతులు జోడించిః 

మవార్షీ! ఏమిటంటున్నారు మీరు? ఇదంతా నా గొప్పతనమా! మీవంటి 
మహామునులి' త్తపళ్ళక్త్‌ నన్ను తీసుకెళ్ళింది కానీ, నేను సముద్రం 
దాటగలవాడీనా? మీ అను[గ్రహంతో యిది సాధించాను. ఆశీర్వదించండి. అని 
పెద్దల ముందు మనం ఎలా వుండాలో విశదం చేశాడు. 

ప! “అ |! 

రామపట్టాభి' షేకం అయింది. 

అందరికీ సత్కారాలూ బవుమానాలు యిచా ఎరు. 

హనుమంతుడికి ' ఏమీ, యివ్వలేదు. అందరూ తెల్లబోయి చూస్తున్నారు. 
రెండు క్షణాలు రామభద్రుడు ప్రసన్నగంభీరంగా సభాసడులందరినీ తిలకించా- 


మణీ[షవర జోన్షంచ ,ముక్తాహర మమత్తమం 


7త్త రామాయణ భారతాలు 


సీతాయై (వ్రదదౌ రామః చంద్రరశ్మి నమ(వ్రభవం॥ 
అ అ ఠి 


వ్రదేవా నుభగే హారం 

యన్య తుష్టాసి భామిని 
పొారుషం విక్రమా బుద్ధిః 
యస్మివ్నేతావి నర్వశజీ 


చంద్రకాంతులీనే ముత్యాలహారాన్ని తన మెడనుండి తీసి సీతాదేవికి 
అందించాడు, రామభదుడు. ఆ యిల్లాలు తెల్లబోయి రామచంద్రుని 
కన్నులలోకి చూసింది. రాముడు చిరునవు తా 

జానకీ, ఈ సదస్యులలో నీ అభిమానానికి పా్తులెన వారికి దీనిని 
బివూకరించు. ధీమంతుడు, ధీరుడు, పౌరుషవంతుడు అని ఎవరిని 
భావిస్తున్నావో వారికియ్యి అన్నాడు. 

అప్పుడు పట్టమహిషి సీతాదేవి రత్నసింహాసనం దిగి మందహాసంతో, 
ఆదరాభిమాన పురస్సరంగా వానుమంతునికి బహూకరించింది. అదీ ప్రభు 
లక్షణం. తన పరిజనంలో ఎవరు ఎంతటివాలో వారిని ఎలా సమ్మానించాలో 
తెలిసివవాడు రామచంద్రుడు. అటువంటి మహాపురుషులు సింహాసనాలమీద 
ఉంటేనే ధీ, ధ్లీరశక్తులు కల వనుమంతునివంటి స్వామికార్య నిర్వవహాణదక్షులు 
తమ పరాక్రమ సావాసాలు ప్రదర్శించి ప్రతిభా సంపదను లోకక్షేమానికి 
వినియోగించి సంతృప్తిపడతారు. 

లోకాః సమస్తాః సుఖినోభవంతు. 








ఉప నా స్టన్‌ భారతం 


ఉపన్యాస భారతం 


రథం బయలుదేరింది. 


బయలుదేగునున్న రథానికి శ్రెబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలావాకాలశే 
గుర్రాలను కట్టి సారధి దారకుడు కళ్ళాలు బిగబట్టి కొరడా రుళిపిస్తున్నాడు. 
రథం మీద బయలుదేరవలసిన - వాసుదేవుడు - కృష్ణ పరమాత్మ శిబిం 
అంతర్భాగంలో  దేవబ్రాహ్శాణ పూజలు జరిపి అలంకారాలు పూర్తి 
చేసుకుంటున్నాడు. 

అ త ౪ 

ఇది ద్వారకకాదు ఉపప్ణావ్యం. 

పాండవులు అరణ్యవాస, అజ్జాతవాసాలు ' ముగించి. అనంతరం 
విరాటనగరం వీడి ఉపవ్లావ్యం చేరి తమ రౌజ్యభాగం తమకిప్పించమని (ద్రుపద 
పురోహితులను పంపారు. దానికి సమాధానంగా ధృతర్యామ్హడు తన ఆంతరంగిక 
సచివుడెన సంజయుని రాయబారం నడిపించాడు. 

“కర్ర విరగకుండా పాము చావకుండా సాగించిన సంజయ రాయబారానికి 
ప్రతిగా పాండవులు శ్రీకృష్ణుని పంపడానికి నిశ్చయం చేసి ఒక సాయంకాల 
సమయంలో సభ చేశారు. ఆ సభలో వారి మామగారు ద్రుపద మహారాజు, 
వియ్యంకుడు విరాటరాజు వున్నారు. జాల యుద్ధసన్నాహాలతో వచ్చిన 
ఏడక్షాహిణుల సేనాపతులు, దండనాధులు, సుఖాసీన్లులె వున్నారు. 

ఆ సభా మధ్యంలో వవ్వ్వురాజ్మత్తైడు మోముతో కూర్చున్న వాసుదేవుని 
వైపు తిరిగి ధర్మరాజుః 
కృష్ణా! జరిగిన గాధలు నీకు తెలియనివి కావు. జఠగవలసినదేమిటో నీకు 
మరొకరు చెప్పనవసరం లేదు. అయినా మనసులోని మాట విప్పి చెప్పాలి కదా. 
| 


78 రామాయణ భారతాలు 


మాకు వారు ఎన్నో అన్యాయాలూ, మోసాలూ, దోహాలూ చేసినా 
మేము క్షేమబుద్దితో. అన్నీ విస్మరించి వారితో సోదర స్నేహాన్నే కోరుతున్నాం. 
మా రాజ్యభాగాని ఎ *" న్యాయంగా మాకు రావలసిన దానిని జూద 
నియమానుసారం అరణ్య, అజ్ఞాతవాసాలు కాగానే వారు ఇస్తామని వాగ్దానం చేసిన 
దానినే మేము కోరుతున్నాం; ఒకవేళ అర్హరాజ్యం యివ్వడానికి వారు 
అంగీకరించకపోతే మా సోదరు లయిదుగురికీ అయిదు [గ్రామాలిచ్చినా తృప్తిగా 
(బతుకుతాం. 


అవిస్టలం వృకస్థలం మాకందీ వారణావతం 
కంచి దేకంచ గోవింద. 


ఎలా అయినా. సంగ్రామం లేకుండా శాంతిగా సంధి సాగాలనేదే మా 
ఆకాంక్ష జనక్షయానికీ, సర్వనాశనానికీ మూలమై న యుద్దం ఎవరికీ మంచిది 
కాదు. అందుచేత శాంతంగా సంధి సాగించుకురా, అని ధర్మరాజు సుదీర్హంగా తన. 
శాంతి కాంక్షను వెల్లడించాడు. 

వాసుదేవుడు చెక్కుచెదరని చిరునవ్వుతో భీమసేనుని వెపు కనులు 
తిప్పాడు. 

బావా! మా అన్నగారి మాట మాకు శిరోధార్యం, అదే వేదవాక్కు. 
ఆయన అభిప్రాయాన్ని ఏనాడు మేము తిరస్కరించలేదు. ఈ సమయంలో 
ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుచెయ్యాలి. మా పెదనాన్నగారి పెద్దబ్బాయి 
దుర్యోధను డున్నాడే వాడు దురభిమాని, దురవహంకారి. అందుచేత నువ్వు 
ఏమా(త్రం ఆవేశపడకుండా, మెత్తమెత్తగా శాంతచిత్తంతో నవ్వుతూ మాట్టాడీ 
సంధి 'చేసుకురా, అని భీమసేను డనగానే కృష్ణభగవానుడు పకాలున నవ్వి, 
భీమసేనుని భుజం తట్టిః 

బావా! మాట్లాడుతున్నది భీమసేనుడేనా! మెలకువగా వున్నావా! 
మైకంలో వున్నావా. చాలా ఆశ్చర్యంగా వుంది. పర్వతాలు దూదిపింజలవలే 
ఎగురుతున్నా, అగ్ని పూ(తుడు మంచుముద్దల్లా చల్లబడ్డా, హిమగిరి ప్రచండాగ్ని 
కాంతులు జిమ్ముతున్నా, భూమ్యాకాశాలు "తలి [క్రిరదులయాయన్నా ఆశ్చర్యం 
లేదు. కాని భీమసేనుని వంటి మహాయోధుడు శాంతిపాఠం వళ్లిస్తున్నాడంటే 
తెల్లబోతున్నాను. 

అరణ్యవాస సమయంలో రాత్రులు నిద్రపట్టక, పళ్ళు పట 
పటలాడిస్తూ, గదాదండం గిరగిర త్రిప్పుతూ, నేల అదిరీలా పాదాలతో 


రామాయణ భారతాలు 79 


(తొక్కుతూ శత్రువుల శిరసులు తాళిపళ్ళలా నేలకు రాలుస్తాను, అని గర్జించే 
మల్లయోధుడేనా! యీ శాంతిసూక్తాలు వళల్లిస్తున్నది. 

ఒక్క సంవత్సరం విరటరాజుగారి వంటింట్లో గరిటె పట్టినంత మాత్రాన 
నీ శూరత్వం అంతా బూరెల వంటకే అంకితం అయిందా! 

అని పరిహసించడం ఆరంభించాడు. అంతలో భీమసేనుడు కోర్రమీనం 
ఎగదువి = గదాదండం పెకెత్తిః 

కృష్ణా! నాతో వున ఎ చనువువల్ల నా శక్తిసామర్థ్యాలు అర్ధం కాక చులకనగా 
మాట్లాడుతున్నావు. నేను తలచుకుంటే భూమిమీదీకి. ఆకాశాన్ని దింపగలను, 
(క్రిందపడే ఆకాశాన్ని పైకి విసరగలను. కొండలు పేండిచేసి, సముద్రాలు 
యిగరగొట్టి, వాయువేగంతో ఈ గదాదండాని గి కదిలించి ఎదురు వచి సన 
శత్రుసేనను ముద్దలు ముద్దలు చేయగలను. 

పెద్దవాడు కదా అన్నగారు, అనే గౌరవంతో ఆయన మాటను కాదనలేక 
సంధి సాగించమన్నాను; అని బుసలుకొట్టు పాములా ఉచ్చ్వాస నిశ్వాసలు 
వదులుతూ కూరు సనా ఎడు. 

బావా! నాకు తెలుసునయ్యా, నీ వీరత్వం, నీ మాటల తీరుచూసి 
ఎందుకింత నీరసపడ్డావా అని అలా మాట్లాడాను అంటూ ఓదార్చాడు. 

ఇక్కడ మనకొక విషయం తెలుస్తుంది. 

భీముడికి దేహబలం వున్నదేకాని ధీశక్తి లేదు. అందుచేతనే ధర్మరాజు 
శాంతి శాంతి అంటే శాంతి శాంతి అన్నాడు; వాసుదేవుడు పరిహాసంతో 
"రెచ్చగొడితే యుద్దానికి కాలుదువ్వాడు. అదీ వ్యాసుల వారి మనస్తత్వ పరిశీలన. 

న! న! న! 

క ఏప్పభగవానుడు అర్జునుని వపు తిరిగాడు. 

అర్జునుడు కూడా చాలావరకూ శాంతిపాఠమే వినిపించి, తప్పనిసరి 
అయితే యుద్దానికి దిగుదాం, అన్నాడు. 

నకులుడూ అంతలోనే ఆగాడు. 

నలుగురు అన్నలు అలా శాంతి వచనాలు పలుకుతుంటే వినిన 
సవాదేవుడు ఆ(గ్రవాంతో, 

బావా! అరణ్యవాస అజ్ఞాతవాసాల నాటి వీరి మనస్సువేరు. ఇపష్పుడందరూ 
మారిపోయి శాంతి శాంతి అంటునా రు. 

నువ్వు కురుసభా భవనంలో కాలు పెడుతూనే ఒక్కమాట చెప్పః 


80 రామాయణ భారతాలు 


దుర్యోధనా! ఆడినమాట తప్పకుండా మా రాజ్యం మాకిస్తావా? మీ 
నూరిగురి తలలు తరిగి పోగులు పెట్టడానికి నన్ను రమ్మన్నావా! అంతే! 
అంతకుమించి మరోమాట అనవసరం, అని కూర్చున్నాడు. 

ఆ పలుకులు ఆలకిస్తునే సాత్యకి లేచిః 

సెవాబాస్‌ సవదేవా! మంచిమాట చెప్పావు. రాచపౌరుషం నిలబెట్టావు, 
అని అభినందించాడు. 

ఇక్కడ ప్రధానాంశాన్ని విస్మరించరాదు. 

ధర్మజ, భీమ, అర్జున, నకుల సోదరుల నలుగురు కంటు చిన్నవాడ 
యిన సవాదేవుడు పరమ తీవ్రవాది. 

ఈ అతివాద ధోరణికి కారణం? 

రక్తం పొంగుతోంది. నరాల బిగువు సడలలేదు... కండరాలు 
తిరిగివున్నాయి. ఆ వయసులో వున్నవా డెవరికీ శాంతి, సవానం కిట్టువు. 
కిట్టనందువల్లనే ఈనాటి సవాదేవులు సైతం ఏమంటున్నారు. 

రక్తం పారాలి, 

తలలు తెగాలి, 

విప్లవం వర్ధిల్లాలి. 

అనే నినాదాలతోనే సమస్యలు పరిష్కారం కావాలని భావిస్తున్నారు. 
సవాదేవుడి వలెనే చిన్నవాడయిన సాత్యకి కూడా అదే ధోరణిలో లేచాడు. 

పొంగుతూన్న రక్తంతో వుండేవాడు ఏనాడయినా యిచ్చే విప్లవ 
నినాదాన్నే భారతంలోని సవాదేవుడు కూడా పలికాడు. 

అయితే నాడు ధర్మరాజు కంటిచూపుతో, వాసుదేవుడు మందహాసంతో 
వారిని ఆపగలిగేవారు. ఈనాడు ధర్మరాజులు, వాసుదేవులు లేరు. అందరూ 
సవాదేవులే! ఎవరికి వారీ నాయకులు. ఎవరి కూటమి వారిదే. అందువల్లనే 
యింత అల్లకల్లోలమై అస్తవ్యస్త దశలో పడింది దేశం. 


ఠి ఠి అ 
ఇంతవరకూ మగవారి ధోరణి చూశాం. ఇప్పుడు వస్తున్నది నారీశిరోమణి 
ద్రౌపదీదేవి. 


నవ్వు రాజిల్లెడు మోముతో వాసుదేవుడుః 

అమ్మాయీ! నీ అభిప్రాయం ఏమిటమ్మా? అన్నాడు. 
వస్తున్నది ద్రుపద రాజపుత్రీ! 

వంటింట్లో కాదు, పడక గదిలో కాదు. 

మహామవులు నిండివున్న సభామధ్యానికి వస్తున్న దావిడ. 


రామాయణ భారతాలు 81 


ఎలా వున్నది వస్తున్న ఆ యిల్లాలు! 


వర్వలక్షణ నంపన్నం 
మహాభుజగ వర్చనం 
'కేశవక్షం వరాలోహ 
గృవ్యూ వామేన పాణినా! 


బరిమీద బుస కొడుతూన ఎ నక్లి కోడెత్రాచులా నిగనిగలాడే కేశపాశాన్ని 
ఎడంచేత్తో పట్టుకుని ముందుకువేసిః 


ఆయం తే వుండరీకాక్ష 
దుశ్శాననకలో ధ్వతః 


వ్మర్తవ్య న్సర్వ కార్యేషు 
పరేషాం నంధి మిచృతి! 


కృష్ణా! పదమూడేళ్ళ క్రితం దుష్టదుశ్శాసనుడు పట్టి లాగగా మిగిలిన ఈ 
జుట్టు ముడిని మరచిపోకుండా సంధి సంప్రతింపులు నడిపించు... 

వీరందరి మాటలూ వింటూనే నా గుండె ఉడికిపోతోంది. వాసుదేవా! 
నేనెవరినయ్యా! . 


వరమున బుట్టీతిన్‌ 

భరతవంశము బజొెచ్చితి 

అందు పాండుభూవరునకు కోడ్టలెతి, 
జన వంద్యుల సాందితి, 

నీతి విక్రమ స్ర్రిరులగు వుతులన్‌ బడసితిన్‌ 
వవజమ్మల _ (ప్రావుగాంచితిన్‌ 

నరపిజవాభ! యిన్నిట ప్రశస్తికీ 
నెక్కినదాన వెంతయున్‌! 


ద్రుపద మహారాజు యజ్ఞవేదిక నుండీ ప్రభవించాను. పాండురాజుగారి 
కోడలి నయాను; మహాయోధుల భార్యను. ధీమంతురాలూ, ధీరులూ అయిన 


82 రామాయణ భారతాలు 


బిడ్డలను కన్నాను. సోదరుల ఆదరాభిమానాలున్నాయి. ఇంతటిదాన్ని నన్ను 
వారేం చేశారంయ్యా! 


రాజనూ యావభృథంబు నందు 
పుచియై పెముపాందిన “వేణి” పట్టి 
ఈ యేవురు చూడగా వభకు నీడ్చె" 
కులాంగన _ వనిట్టానర్తురే! 


రాజసూయ యాగం పూర్తి అయ్యాక అవభృథ స్నానంతో పవిత్రమైన 
ఈ _ కేశపాశాన్ని ఆ దుర్మార్గుడు తన పాడు చేతులతో అపవిత్రం చేశాడు, 
అయిన యింటి యిల్లాలిని యీ విధంగా చేసే వారుంటారా! 


ఈ వంటుకలు వట్టి యీడ్చిన 
ఆ చేయి తొలుతగా పోరిలో 
దువ్స పేమ తము వింత లింతలు 
తునియలై చెదరి  రూపరీయున్న 
కని ఉడు కారుగాకాా 


దుష్టదుశ్శాసనుని దేహం ముక్కలు ముక్కలె చెల్లా చెదరుగా 
పడివున్నప్పుడు ఈ కళ్ళతో చూస్తే తప్ప నా గుండెమంట చల్లారదు. 

గదాదండమూ, గాండీవమూ ధరించే భీమార్జునుల బాహుబలం అసస్త్రశక్తి 
దేనికయ్యా! 

నన్ను అవమానించిన దుర్యోధనుని పీనుగు నా కంటదడాలి. 
అంతవరకూ శాంతిలేదు. 

నా తెలివితక్కువ తనం కొద్దీ ఏమేమో మాట్టాడాను. మీరంతా పెద్దలు, 
లోకంలో పేరుప్రతిష్ట లున్నవారు. మీ మంచితనం పోకుండా జాగ్రత్తగా 
వ్యవహారం సాగించుకోండి; అంది. 

అప్పుడు వాసుదేవుడు ఆమెను ఓదారుస్తూః 


యమ మహిమ ఘంటికావాదము విన 
కాతూవాలంబు తళుకాత్తెడు చిత్తము గల 
కౌరవుల కిష్టములగునె నంధికార్యశాంత వచనముల్‌ 


రామాయణ భారతాలు 83 


సోదరీ, మృత్యుదేవత నెత్తిమీద తాండవిస్తున్సవారికి శాంతి సూక్తాలు 
చెవికెక్కవు, నీ బాధకు కారణభూత్తులెన కురువంగీయుల అంతఃపుర స్త్రీ 
లందరూ ఇంతకంటె దారుణంగా రొమ్ములు బాదుకుంటూ: కురుక్షేత్రంలో 
విలవిల విలపించే రోజు ఎంతో దూరంకాదు. నీ పరాభవానికి అదే ప్రతీకారం, 
అన్నాడు. 

అ థి అ 

తెలతెలవారుతుండగా రధం బయలుదేరుతున్నది. 

దియలుదేరుతున్న వేళ ధర్మరాజు వాసుదేవుని సమీపించిః 

కృష్ణా! నువ్వు వచ్చావని వినగానే పరమ సంతోషంతో, నిన్ను 
చూడటానికి ఎదురుచూసేది మీ మేనత్త, మా అమ్మ కుంతీదేవి. ఆవిడ ఏనాడూ 
సుఖిపడ్డక్షణం లేదు. అయిదుగురు కొడుకులు వున్నా, కన్నతల్లి కష్టసుఖాలు 
చూడలేని దశలో వున్నాం. పాలలో పడ్డ బల్లిలా వుంది, ఆవిడ వాస్తినాపురంలో, 
దాయాదుల కొంపలో. 

ఇంక ఆ బాధలకు స్వస్తివాక్యం పలుకుతున్నాం; అని చెప్పు. మా 
అందరి వందనాలూ అందించు అన్నాడు. 

ఇక్కడ ధర్మసూక్షంా- 

పాండునందనులలో పెద్దవాడు ధర్మరాజు. పెద్దకొడుకు బాధ్యత ఏవిటో 
తరతరాలకు బోధించడానికే ఈ సని స్నవేశం అందించాడు వ్యాసమహర్షి. 

పితృ సమో ద్యేష్టు-- 

తండ్రి అనంగరం తల్లి బాధ్యత, తమ్ముళ్ళ అక్కచెల్లెళ్ళ కష్టసుఖాలు 
కనిపెట్టి చూడవలసిన వాడు పెద్దకొడుకు. ఈ కుటుంబ జీవన ధీర్మప్రబోధమే 
భారతం నిండా గోచరిస్తున్నది. ఇది చాలా సామాన్య విషయంగా 
కనుపించవచ్చు. కాని సామాన్య విషయాలనే పదే పదే గుర్తు చేసుకోవాలి. 
లేకపోతే. మరచిపోతాం. అందువల్ల ఎన్ని అనర్జాలు వస్తాయో యీనాడు 
సంసారాలలో అనుభవిస్తున్నాం. 

అందుకే భారతాన్ని నిరంతరం వినిపించాలి, వినాలి. వింటూ మనిషీ 
మనిషిగా (చితకడానికి అవసరమయిన సూక్ష్మవిషయాలు తెలుసుకుంటూండాలి, 
వాటిని ఆచరించడానికి ప్రయశ్నించాలి. 

"అ అ అ 


స్నా 


అ 


84 రామాయణ భారతాలు 


వాసుదేవుడు వాస్తినాపురానికి రాయబారిగా వస్తున్నాడని విన్నాడు 
ధృతరామ్హడు; వచ్చే రాయబారికి జరుపవలసిన మర్యాదలు సత్కారాలు 
వివరిస్తూః 

దుర్యోధనా! వాసుదేవుని స్వాగత సత్కారాలు సముచితరీతిని నిర్వర్తించు. 
నగరంలోని భవనాలన్నీ రంగు రంగుల తోరణాలతో, ముంగిళ సన్నీ 
రంగవల్టులతో అలంకరించాలి. పౌర, _జానపదులందరూ ఆబాలగోపాలం 
చిరునవ్వులు చిందే ముఖాలతో రాజమార్గానికిరువంకల బారులుతీరి నిలదిడి 
స్వాగతం పలకాలి. ఆయన సంతోషిస్తే లోకాలన్నీ సంతోషిస్తాయి. 

వాస్తినాపురం రాగానే ఆయనను దుశ్శాసన మందిరంలో విడిది 
చేయించాలి. ఆ భవనం ఇంద్రభవనంలా అలంకరించండి. 

అని అందరినీ ఆజ్ఞాపించి, మహామంత్రి విదురుని దగ్గరగా రమ్మని-- 

ధీమంతుడా! మణిరత్న సువర్థభూషణాలతో, నవయౌవన శోభితలయిన 
నారీమణులను కూడా ఆయనకు కానుకగా యిస్తాను. అంతే కాదు; దుశ్శాసన 
మందిరంలో ఆయన విడిది చేసినప్పుడు ఆ మందిరంలోని ఏ వస్తువు ఆయన 
కనులకు ఇంపుగా కనుపిస్తే, ఆ వస్తువును ఆయనకు అర్చించాలి; అన్నాడు. 

విదురుడుః మహారాజా! శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడం కంటె 
కావలసింది లేదు. అయితే పాండవులయిదుగురికీ అయిదు (గామాలివ్వడానికి 
కూడా మీరు అంగీకరించలేదే! ఇప్పుడిన్ని సత్కారాలు తలపెట్టడంలో మీ 
ఆంతర్యం ఏమిటి? 


“శౌరికి లంచమిచ్చి వంటప్రీతుని జేసి 
కార్యగతి భేదము జేయగ జూచెదుకొ 


ఇవన్నీ స్న లంచం పెట్టి ఆయనను పాండవులకు వ్యతిరేకంగా మన పక్షానికి 
త్రిష్ప్రకుందామనుకుంటున్నావా! అది అసంభవం. శ 

అర్జునుడంటే ఆయనకు (ప్రాణం! కనక పాండవులకు మేలుచేస్తే 
ఆయన సంతోషిస్తాడు. అంతకు మించి ఆయనను తృప్తిపరిచే దారి లేదు. 

దుర్యోధనుడుః మహామంత్రీ! మనం ఏం చేసినా ఆయన పాండవుల 
మీది అభిమానం వదలడు. ఇప్పుడు మనం ఏవో దానాలు చేస్తే భయపడి 
చేశామనే అపకీర్తి తప్ప ప్రయోజనం లేదు. 


రామాయణ భారతాలు 85 


ఆయన వచ్చి పాండవులకు అర్హరాజ్యం యిమ్మంటాడు; అది జరిగే 
వ్యవహారం కాదు. అంతకంటే వాసుదేవుని మనం యిక్కడ బంధించి పడేస్తే 
పాండవులు రెక్కలు విరిగిన షక్తులవలె పోతారు. 

ఆ మాటలు విని ధృతరా్హడు నెత్తి మొత్తుకొని! ఓరి. పాపాత్ముడా! 
మన కాయన చేసిన కీడేమిటి? ఎందుకింత దారుణానికి దిగుతున్నావు; అని 
మందలించాడు. 1 

అప్పుడు భీష్మపితామవుడుః ధృతరాష్టా! విన్నావా నీ కొడుకు 
దుర్మార్గం! ఇటువంటి ఊవా కలిగిందంటే ఆ క్షణంలో వీరు మృత్యు ముఖంలో 
ప్రవేశించారనుకో ఇటువంటి మాటలు వీనడానికి కూడా నా మనస్సు 
అంగీకరించటం లేదు, అని సభనుంచి వెళ్ళిపోయాడు. 

అ అ అ 

వాసుదేవుడు వాస్తినాపురం చేరి, సభాభవనంలో అడుగుపెట్టి 
కురువృద్దులకూ, గురువృద్దులకూ అభివాదాలు తెలిపి, మిగిలిన యోగక్షేమాలు 
విచారించిః = 
మహారాజా! ప్రయాణంలో బాగా అలసి వున్నాను. ఈ రాత్రికి విశ్రమించి 
ఉదయమే నేను వచి సన పని నిర్వర్తిస్తాను $ అని విదురుని వెంట వాని మందిరానికి 
వెళ్ళి కొంతసేపు పాండవుల కుశల విషయాలు ప్రస్తావించి, కుంతీదేవి భవనానికి 
వెళా 

వచ్చిన మేనల్టుని చూచి కొంతసేపు దు?ఖించిః కృష్ణా! నా బిడ్డలకు 
రావలసిన కష్టాలా ఇవి? హాయిగా మంగళ గీతాలు వింటూ వింసతూలికాతల్పాల 
మీద శయనించవలసిన రాజపుత్రులు అరణ్యాలలో పెద్దపులుల గాండ్రింపులు 
వింటూ, . ఐండరాళ సమీద పడుకుంటున్నారు. పంచభక్ష్యాలతో 
ఆరగించవలసినవారు కందమూల ఫలాలతో కాలం గడుపుతున్నారు. ఇంతకంటె 
దురదృష్టం ఏముంది? _ 

దీనికంతకూ మా బావగారూ, ఆయన పెద్దకొడుకు", కావణమని వారిని 
అడిపోసుకోవటం దేనికి? 

ఇట్టే క్రూరుల యింటి కిచీ గన 

మనవారి నందుగాకా- 

వీరి మంచిచెడ్డలు తెలుసుకోకుండా ఆ యింటి కోడలుగా నన్ను పంపిన 
మన కన్నవారిని తిట్టుకోవాలి. తప్ప) మనది. అని కొంతసేపు శోకించిః 


వ్వర్వెః వురత్రః ప్రియతరా 


86 / రామాయణ భారతాలు 


(దౌవదీ వే జనార్లనా- 


నా బిడ్డలందరికంబ నాకు నా కోడలంటినే మమకారం. అటువంటి 
కోడలిని నిండు సభలో పరాభవించిన దుర్మార్గ్లలతో సంధి సంప్రదింపులకు 
వచ్చావా? ఎంత అవమానం యిది! జరిగిందేదో జరిగింది. 

నువ్వు తిరిగి వెడుతూ, రాజమాత ఏ మహోద్దేశంతో సంతానాన్ని 
కంటుందో ఆ కార్యం నెరవేర్చే సమయం ఆసన్నమయిందని చెప్పు. 
అంతేకాదు. ద్రౌపది ఎలా చెపితే అలా నడుచుకోమన్నానని చెప్పు. వెళ్ళిరా, 
అంది. 

ర్యాత్రి విదురుని యింట విశ్రమించి, మరునాడు ఉదయమే సభాభవనానికి 
సగౌరవంగా వచ్చాడు. 

న! అ |! 

వాసుదేవుని సందేశం వినాలనే కుతూహలంతో వచ్చిన కణ్వ, పరశురామ, 
నారదాది మునీంద్రులకు అతిథి సత్కారాలు నడిపి, ఉన్నతాసనాలు 
చూపించాడు భీష్మపితామహుడు. 

సదస్యు అందరి దృష్టులూ కృష్ణుని మీద కేంద్రీకృతమై వున్నాయి. 
నిశ్శబ్ద వాతావరణాన్ని చీలుస్తూ మేఘ గంభీర స్వరంతో పరాత్పరుడు 
శ్రీ కృష్ణుడుః 

మహారాజా! ఈనాటివరకూ సాగిన గాధలూ, జరిగిన మోసాలూ, చేసిన 
అన్యాయాలు నీకు తెలియనివికావు. కాకపోయినా మీ ఉభయ వంశాల హితవు 
కోరి చెప*ఇవలసిన మాటలు వినిపించడానికి వచ్చాను. 

(ప్రపంచంలో మీ భరత వంశం న్యాయదిద్దమూ, సత్యధర్మ 
సంయుతమూ అయిన దారిని నడుస్తూ అందరి మన ఎనలూ పొందుతున్న ఎది. 
ఆ కీర్తిని కాపాడు కోవడం మీ విధి. వారూ, మీరూ, క్షీర నీర న్యాయంగా కసీ 
మెలసి ఉండాలని అందరూ కోరుతున్నారు. నీవు కూడా ఈ ఉభయులనూ 
సమాన దృష్టితో చూడటం అవసరం. నీ బిడ్డలు ధర్మమార్లం విడిచి, ముందు 
వనుకలు చూడకుండా తమ నకం దిడ్డలపె చెయ్యని అత్యాచారం లేదు. 
అయినా పాండవులు అన్నీ విస్మరించి సే సవం “వాంఛిస్తున్నారు. 

వారు శాంతిని కోరుతున్నారు. వారేకాదు వివేకం కలవారెవరయినా 
శాంతినే వాంఛిస్తారు. అలాకాక యుద్ధమే సిద్దమంటార్హా! దానివల్ల సర్వనాశనం 
తప్పదు. నీ సంకల్పానికి తిరుగులేదు. తలచుకుంటే శాంతి సాధ్రించగలివు. న్స్‌ 


రామాయణ భారతాలు 87 


బిడ్డలను నువ్వు సక్రమంగా నడుపు. పాండవులను నేను నడుపుతాను. 
అప్పుడు యుద్దం వుండదు. అందరూ సుఖంగా వుంటారు. 
చిన్ననాడే నీ తమ్ముడు పాండురాజు దివంగతుడైతే, వాని బిడ్డలను 
తండ్రిలా పెంచి పెద్దచేశావు. ఇప్పుడు వారిని విడిచిపెట్టడం న్యాయం కాదు. 
వారు నేటికీ నిన్ను అదే గౌరవంతో చూస్తూ తమ రాజ్యం తమ కిమ్మన్నారు. 
.ఈ సభాసదులందరికీ ఒక్క మాట చెప్పమన్నారుః 


పారవు ధర్మముబ్‌ విమలనత్యము 
పాపముచేత బొంకుచే పారము పొందలేక 
చెడబారిన దైన అవస్థ 

దక్తు లెవ్వా6 ర లుపేక్ష చేపి రది 

వారల చం కాని ధర్మవనిస్తారక మయ్యు 
నత్య శఘుభదాయక మయ్యును ద్రైవముండెడినే 


ధర్మం మీద అధర్మం, సత్యం ' మీద అసత్యం దాడిచేసి అణగదొక్కు 
తూంటిే చూస్తూ వూరుకునేవారు కూడా ఆ పాపఫలం అనుభవించక తప్పదు. 
సత్య ధర్మాలను రక్షించి నిలబెట్టడానికి దైవం ఎప్పుడూ ఎదురు చూస్తూనే 
వుంటుంది. అని చెప్పమన్నారు. 

మరొక్క మాట మహారాజా! 


వారలు శాంతిహరులు 

భవచ్చరణంబులు గొల్వ బూనిక(ప్రియమేని 
ఇంతకుం పోరికీ వచుుచుందు మీరు భూవరా! 
'ిండు తారంగులందు కారము 

పథ్యమేది యగు అవ్విధ మేర్ప్చడ నిశ్చయింవుమూా!! 


ధర్మరాజాదులు ఎంత కూరులో అంత శాంతిస్వభావులు. కనకనే యిన్ని 
అన్యాయాలు జరిగినా నిన్ను సేవించడానికే కుతూహల పడుతున్నారు. అది 
కుదరదంటావా! ఆయుధాలతో సంగ్రామానికి సన్నద్దులయారు. ఈ రెండు 
దారులలో ఏది నీకు కావాలో చెప్పు. 

శ్రీకృష్ణుని సందేశం విన్న అనంతరం కణ్వ, పరశురామ, నారదులు 
దుర్యోధనుని మందలిస్తూ,ఉపాఖ్యానాలు వినిపించి ధర్మబోధ చేశారు. 


88 





భీష్మ (దోణులు కూడా హితవు చెప్పారు. అయినా దురా్రవాం, 
దురభిమానం మూర్తీభవించిన దుర్యోధనుని చెవి కెక్కలేదు. 


జానామి ధర్మం న చ మే వ్రవృత్తిః 
జానా మ్యధర్మం న చ వే నివృత్తిః . 


మునులార! నన్ను విధి ఏమని పుట్టించె అట్టులయ్యెడుగాక. . 
చవిగాని పలుకులకు పని గలదే ఉడుగు డింక బవుభూషణముల్‌. 
ధర్మం నాకు తెలుసు. కాని నా మనస్సు ధర్మమార్గాన నడ్‌వదు. 
అధర్మఠ అని తెలిసినా దాన్ని విడిచి పెట్టులేను. అదీకాక నేను పుట్టీఫీనాడు 
(బ్రహ్మ నా నుదుట రాసినట్టు నడవక తప్పదు. ఎందుకు మీరంతా వృధాగా 


తారు. శ 
కృష్ణా! గురువులూ, (దోణాచార్యులూ, తాత భీష్ముడూ, మా॥[తండ్రి 
నిరంతరం నన్ను నిందిస్తూనే వున్నారు. వారితోపాటు నువ్వు' నేనే 
(దోవాం చేశాననీ, అన్యాయం చేశాననీ అంటున్నావే! న 
ఏవిటి నేను చేసిన ద్రోవాం? 
ధర్మరాజు జూదరి, ఆ వ్యసనంతో సర్వం కోలుపోతే అది నేను చేసిన 







అన్యాయమా? 

ఈనాడు వారు వారి మామగారినీ, వియ్యంకునీ, యితర మిత్రరో లను 
కూడగట్టుకుని కయ్యానికి కాలు దువ్వుతుంటే చేతులు ముథ చుకు 
కూరో మంటావా? వ 


రణరంగంలో దిగాక దేవేంద్రుడు వచ్చినా తల వంచేది లేదు. మ మో, 
వీరస్వర్గమో తప్ప మార్గాంతరం లేదు. [ 
అసలు పషయానికి వస్తే, చిన్నతనంలో మా తాతగారూ, నాన్నగారూ, 

ఈ రాజ్యాన్ని పంచిపెట్టారు. ఇప్పడు మళ్ళీ ఆ సారపాటు జరగనివ్వను. 
పాండవులు ఆనాడు రాజభోగాలు బాగా రుచి మరిగి, యిష్పుడ్యు మళ్ళీ 
ఆశపడుతుంటే ధారపోయడానికి సిద్ధంగా లేను. వాడీ సూది మొన మోఫీ నేల 
కూడా విడీచిపెట్లను. వారికి వీరత్వం ఉంటే సంగ్రామానికి వచ్చి తేల్చుక్షోమను. 
_ దుర్యోధనుని మూటలు వింటున్న పుండరీకాక్టుని కన్నులలో అరుణరేఖలు 


('ప్రసరిం చాయి. న 


| 
1 


అాఆలిళ 


రామాయణ భారతాలు షన | 89 


గ 


దుఠ్యోధనా! నీ కోరిక ఎందుకు కాదనాలి. నిశ్చంతగా సంగ్రామంలోనే 
నేలవ్రాలుదువు కాని, అప్పుడు నీ చుట్టూ వుండే వీరందరూ ఏం చేస్తారో 
చూద్దాం. | 

నువ్వు చేసిన దోహం ఏమీ లేదని కాదూ 'అ౦భున్నావు! నువ్వు 
చెయ్యని అన్యాయం, అక్రమం ఉన్నదా! చిన్ననాడే. విషథ కలిపిన అన్నం 
పెట్టావు. త్రాచుపాముల చేత. కరిపించావు. : నదిలో , (లోయించావు. లక్క 
యింట్లో పెట్టి నిష్ప) ముట్టించావు. ఇన్ని చేసినా వారి! ధర్మబుద్ధి వారిని 
రక్షించింది. వారి భోగభాగ్యాలూ, సిరిసంపదలూ _ [చూచి ఓర్వలేక 
మాయాజూదం ఆడించి సర్వనాశనం చేశావు. అక్కడికీ నీ మనసు చల్లబడలేదు. 
నీ పినతండ్రి యింటి పెద్దకోడల్ని జుట్టుపట్టి సభాభవన మధ్యంలో నిలబెట్టి 
వ(స్తాపహరణ చేయించటానికి 'ప్రయత్నించావు. 01 

లోకంలో యింత దారుణం జరిగినట్టు వినలేదు. కనెలేదు. 

ఇంతవరకూ యింతటి అక్రమాలు సాగించిన వార్గున్నారని విన్నావా! 
ఇన్ని చేసి వూరుకున్నావా! ఆ సభలో నీ (ప్రాణమిత్రుడు |కర్ణుడూ, నువ్వూ 
ఆడీవన మాటలు వినలేక యీ పెద్దలందరూ కళ్ళు మూసుకు తలలు వంచుకు 
కూర్చున్నారే! | 

ఇంత చేసినా సహించి ధర్మబద్ధంగా నీ సోదరులు శాంత్గీనే కోరుతున్నా నీ 
బుద్ధి మారడం లేదు. 

చివరగా ఒక్కమాట విను-- య! 

సంధి చేసుకుంటే అది వారికే కాదు మీకూ !్రేయస్కరమే. ఈ 
విషయాన్ని విస్మరించకుండా నీ నిశ్చయం చెప్పు; మీ; అన్నదమ్ములిద్దరూ 
అన్యోన్యంగా ఉండాలనే దృష్టితోనే యింతగా చెపుతున్నాను, 

అంటుండగానే దుర్యోధనుడు తల విసురుతూ | శేభనుంచి. వెళ్ళిపో 
యాడు. వాని వంట దుశ్శాసన, కర్ణ, శకుని ప్రభృతులతో మి(త్రరాజులందరూ 
అనుసరించారు. (| 

అది చూసి భీష్ముడుః . 

జౌరా! ఇందరు పెద్దలు ఆసీన్లులె వున్న సభనుండి దురవంకారంతో 
వెళ్ళిపోయాడు; వాని ఆప్పులూ వెళ్ళారు. ఏ దురుద్దేశంతో పోయారో, 
వీరందరికీ కాలం మూడినట్టుంది, అన విని వాసుదేవుడుః 

పితామహా! వీరందరినీ హింసించడం యిష్టంలేక య్యుంతసేపు శాంతంగా 
మాట్లాడుతుంటే వీడెంతకు తెగించాడు!. అయినా వంశ 1 రక్షణకోసం ఒక్క 


/ ] 
| | 


రామాయణ భారతాలు 90 


దుష్టుని విడిచిపెట్టులేరా! అంతతో యిందరూ. సుఖంగా పదికాలాలు 
(బ్రతుకుతారు. 
శరీరంలో ఒక అవయవం లరోగ(గ్రస్తమై తే దాన్ని ఖండించి, మిగిలిన 

శరీరాన్ని కాపాడే _వెద్యునివలె - మా మేనమామ కంసుడు అధర్మంగా 
ప్రవర్తిస్తుంటే - వానిని యమపురికి పంపి మిగిలిన వారందరికీ సుఖశాంతులు 
'ప్రసాదించాను. అలానే ఈ దుర్మార్గుని కూడా విసర్దించి వంశాన్ని రక్షించుకోండి. 
ఇంతకంటె మార్గాంతరం లేదు; అంటుంటే ధృతరాష్ట్రిడు ఖే. 

మహామంత్రీ! ధీమంతురాలయిన పట్టుమహిషిని తీసుకురా, ఆవిడ చెపితే 
వీడి బుద్ధి మారుతుందేమో ? అన్నాడు. 

విదురుడు వెళ్ళి సగౌరవంగా గాంధారిని తీసుకువచ్చి ఉచితాసనం మీద 
కూర్చోబెట్టాడు. 

. ధృతరాష్ట్రుడు ః; మహారాణీ! నీ పెద్ద కొడుకు పరమ మూర్చత్వంతో 
యిందరు పెద్దలు చెప్పే మాటలు వినకుండా తలబిరుసుతో వున్నాడు. వానిని 
దారిలో పెట్టుకో. 

గాంధారి ; మహారాజా! వాడు అన్యాయాలకు దిగాడనీ, మూర్జంగా 
వున్నాడనీ. యిప్పుడు తెలిసిందా! ఇన్నాళ్ళూ వాడి ఇష్టం వచ్చినట్టు వదిలావు. 
ఇప్పటి కయినా నువ్వు ఏం చెయ్యదలుచుకున్నా అడ్డుకునే వారెవరు ! 


ఫీ వుత్రు డవివీతు డగుట 
ఎరిగి ఎరిగి వావి వశంబున 
ఏల పోయె దీవు పొండవులకు 
ఏమి యిచ్చితేని అడ్డపడ నెవ్వరికి వచ్చు ? 


అయినా తల్లిని గనక చెపుతాను, రమ్మనండి వాళ్లి. అనగానే విదురుడు 
వెళ్ళి దుర్యోధనుని పిలుచుకు వచ్చాడు. 

వచ్చిన దుర్యోధనుని చూసి ః 

ఓరి మూర్చుడా, క్రూరకర్ముడా! ఇందరు పెద్దలు, వంశ వృద్దులు నీ 
(శ్రేయస్సు కోరి చెప్పే మాటలు చెవి కెక్కడం లేదు. దుర్మంత్రురితో. చేరి 
సర్వనాశనం చేసుకోకు. 

శత్రువు బలం తెలిసి, నీ శక్తి తెలిసి ప్రవర్తించు. ఒక్క మాట విను. 

సింహాసనం కోరీవానికి రెండు ప్రధాన గుణాలుండాలి. అందులో 
మొదటిది రాజ్యరక్షణ విషయంలో అప్రమత్తత. 


0] రామాయణ భారతాలు 


"రెండవది సిరి సంపదలనూ, భోగ భాగ్యాలనూ బంధుమిత్ర పరివారంతో 
సుఖంగా అనుభవించడం. 

నీకు అనుభవించడం బాగా తెలుసు, ర క్షణ విషయం తెలియదు. 

వారికి రక్షణ బాగా తెలుసుకనక అర్హరాజ్యం వారికిస్తే నిస్సందేహంగా 
బాంధవ్యం మనసులో వుంచుకుని మన రాజ్యరక్షణ భారం కూడా వారే 
నిర్వహిస్తారు. అని రాజనీతి సూక్ష్మంగా వివరించి చెప్పేనా వినిపించుకోకుండా 
దుర్యోధనుడు సభ విడిచిపోయి, కృర్ణ శకుని దుశాసనులతో సంప్రదించి, 
కృమ్ణుని బంధించడానికి _ సభలోకి వస్తుండడం గమనించి, సాత్యకి వారి 
దుర్మార్గం వాసుదేవునికి విశదం చెయ్యగా, కృష్ణుడు ః 

మామా, మాటలతో పని పూర్తిచేసుకుందా మనుకుంటేు, మీవాడు 
చేతలకు దిగుతున్నాడు. అది _నాకు తెలియని విద్య కాదు. ఇప్పుడే పూర్తి 
చేయగలను. కాని, భీమసేనుడు దుర్యోధన, దుశ్శాసనులను సంహరిస్తానని 
_ ప్రతిజ్ఞ చేశాడు. ఆ యోధుని మాట వ్యర్థం కాకూడదు కనక వీరికి మరి 
కొంతకాలం ఆయుర్దాయం అను(గ్రహిస్తునా ఎను. 

ఇవి కూడా గాలిమాటలనీ, నేను నిస్సహాయుడననీ నీ కొడుకు 
భావిస్తున్నట్టున్నాడు. ఒక్కసారి నే నెవరినో చూడు దుర్యోధనా! అంటూ 
విశ్వరూపం ప్రదర్శించాడు. 

ఆ విశ్వరూపాన్ని దర్శించే శక్తి లేక సదస్సులందరూ భయంతో కను ఎలు 
మూసుకోగా, వాసుదేవుడు అక్కడ వున్న మునీంద్రులతో, భీష్మ, విదుర, 
(దోణ, సంజయులకు తన దివ్యరూప దర్శన శక్తి అనుగ్రహించాడు. 
ధృతరాష్ట్రడు కూడా (ప్రార్ధించగా వానికీ దృష్టి ప్రసాదించాడు. 

విశ్వరూపాన్ని దర్శించి తన్మయ్యుడై ధృతరాష్ట్రుడు ః కృష్ణా! ఇంక ఈ 
దృష్టి తొలగించు. నీ దిన్య మోహన రూపం దర్శించిన కన్నులతో ఈ పాడు 
లోకాన్ని చూడలేను, అన్నాడు. 

- వాసుదేవుడు సభాభవనం విడిచి, రథారూఢుడై, కుంతీదేవిని దర్శించి, 
అత్తా! అనుకున్నంతా అయింది. నిశ్చింతగా వుండు. కొద్ది రోజులలో నీ బిడ్డలు 
"రాజభోగాలు అనుభవించబోతున్నారు. రాజమాతగా నువ్వు సుఖశాంతులతో 
వుంటావు, అని తిరుగుముఖం పట్టి, వీడ్కోలివ్వవచ్చిన అందరిదగ్గరా "సెలవు 
తీసుకుని - 

కర్ణా! నన్ను నగరం పొలిమేర వరకూ సాగపంపి వద్దువుగాని రా, అని 
వెంట బెట్టుకుని నదీతీరాన, ఒక చెట్టునీడకు రథం ఆపి దిగి - 

కర్ణా! పరమరవహస్యం చెపుదామని పిలిచా! 


రామాయణ భారతాలు 92 


ధర్మమార్గం తెలిసి పెద్దల సేవచేసే జ్ఞానివి నీకు మరొకరు 
చెప్పవలసినది లేదు. 

అయినా సందర్భం వచ్చింది కనుక చెప్పాలి. ఈనాటివరకూ నిన్ను 
పెంచి పెద్ద చేసిన వారి బిడ్డవు కావు నువ్వు, చిన్నతనంలోనే . సూర్యుని 
అను[గ్రహం వల్లి నిన్ను కుంతీదేవి కన్నది. అంటే నువ్వు ధర్మరాజుకంబటె 
పెద్దవాడివి, అంటూంటే కర్టుడు ః 

క్‌ షా! ఇంతకాలం "గుట్టుగా వున్న, ఈ రవస్యం ఇప్పుడు దెటపెట్టడం 
దేనికి దీనివల్ల ఎవరికి కీర్తి. 

కర్ణా! ఎంత అమాయకంగా అడుగుతున్నావయ్యా. నిన్ను వెంటబెట్టుకు 
వెళ్ళి పాండవులతో నేను చెపుతా నీ విషయం. మీ తల్లి కుంతీదేవి చేత 
చెప్పేస్తాను. ఆ క్షణంలో పాండవు లయిదుగురూ నిన్ను అన్నగారిగా సేవిస్తారు. 
ఈ రాజ్యలక్ష్మి అంతా నీ వశమౌతుంది. రక్తపాతం లేకుండా రాజ్యలక్ష్మి 
లభిస్తుంది. 

మరొక్క మాట - అలనాడు (ద్రౌపదీ స్వయంవర సమయంలో నువ్వు 
కూడా మనసు పడ్డావు. ఇప్పటికీ నీకు ఆమె మీద మనసు వుంటే నిన్ను ఆరవ 
భర్తగా స్వీకరిస్తుంది. ఆలోచించుకో. కౌరవ రాజ్యలక్ష్మి, పాంచాల రాజపుతి. 
అనాయాసంగా నీకు లభిస్తాయి, అన్నాడు. 

వాసుదేవా! కుంతీదేవి నన్ను కని గంగలో విడిచిందని వారూ వారూ 
గుసగుసలాడుకుంటుంటే నేనూ విన్నాను. అయితే నేను దొరికంది మొదలు 
నన్ను తన పాత్తిళ్ళతో పెంచి, నా మల మూత్రాలు ఎత్తి, పెంచి పెద్దచేసి, పెళ్ళి 
జరిపి ఈనాడు నాకు కలిగిన బిడ్డలను తన మనుమలుగా అనురాగంతో 
పెంచుకుంటున్న ఇల్లాలు రాధ; అంత "సివచేస్‌ వాత్సల్యంతో పెంచిన వారికి 
ఈ వార్టక్యంలో యధాశక్తి సేవ చెయ్యాలి కాని రాజ్య వ్యామోవాంతో వారిని 
కాలదన్ని రమ్మంటావా! 

నేను ధర్మం తెలిసిన వాడిననీ, వృద్ధులను సేవించి జ్ఞానం పొందిన 
వాడిననీ నువ్వే అన్నావు. అటువంటి నేను - పెంచిన తల్లిదండు౦లను ఈ 
ముసలితనంలో విడిచి రావడం ధర్మమా! 

అదీకాక - 

నే నెవరినో, నా శక్తి సామర్జ్యాలు ఎంతటివో తెలియకుండానే నన్ను 
ఆలింగనం చేసుకుని "దుర్యోధనుడు అంగరాజ్యానికి నన్ను అభిషిక్తుచేసి, 
తనతో సమంగా చూసుకుంటున్నాడే, అటువంటి ప్రభువు, ఆప్తమితుడూ 


93 రామాయణ భారతాలు 


నన్ను నమ్మి- యుద్ధసన్నాహాలు సాగిస్తుంటే వానిని విడిచి స్వామిదోవహం, 
మిత్రదో9హం తల కెత్తుకోమంటావా! 

ఇంకోమాటా 

అలనాడు జూదంలో ఓడిన పాండవులను పరివహసిస్తూ దుశ్శాసనుడు 
చేసిన దురాగతానికి (ప్రతీకారంగా వాని రొమ్ము - చీల్చి రక్తం తాగుతానని 
భీమసేనుడు. ప్రతిజ్ఞ చేశాడు; అలాగే ద్రౌపదికి తొడ చూపించిన దుర్యోధనుని 
తొడలు విరగకొడతాననీ శపథం చేశాడు; 


కురువ ఏద్దుల్‌ గురువృద్ద బాంధవు లనేకుల్‌ 

చూచు చుండన్‌ నుదోద్దుర్డుడై 

(ద్రౌపది విట్తుచేసిస ఖలున్‌ దుశ్ళాసనున్‌ 

లోక భీకర లీలన్‌ వధియించి 

తద్వివుల వక్షశ్ళెల రక్తాఘ సిరర 

ముర్వీపతి నూచుచచుండ “అని నాస్వాదింతు నుగాకృతిన్‌! 


ధారుణి రాజ్యనంపద మదంబున 

కోమలి కృష్ణ జూచి రంభోరు నిజోరు దేశమున 
నుండగ బిల్బిన యద్దురాత్ము మదీయ దుర్వార 
బావు పరివర్తిత చండ గదాభిఘాత 

భగ్నోరు తరోరు జేయుదు సుయోధను 

భావి రణాంగణమ్మునన్‌! 


అ అ న! 
కృష్ణా! నా మీద అభిమానంతో హితోపదేశం చేశావు కాని, అది నా 
మనసు కెక్కడం లేదు. ఒక్క మాట యివ్వు నేను కుంతీ సుతుడననే 
రహస్యాన్ని యుద్ధం పూర్తి అయేవరకు బెటపడనివ్వకు. నేను తన అన్నగారినని 
తెలిసిన మరుక్షణంలో ధర్మరాజు నా పాదాలమీద పడి సామ్రాజ్యం నాకు 
ధారపోస్తాడు. రాజ్యాన్ని ధర్మరాజే పాలించాలి. మరొకరూ మరొకరూ 
పనికిరారు. 


రామాయణ భారతాలు రశ 


నువ్వు అధ్వర్యుడ్నవె ధర్మరాజుచేత సాగించే రణయజ్జ్ఞంలో మేమందరం 
పశువులం అవుతాం. ం 

సంగ్రామ యజ్ఞాంతంలో ధర్మరాజు విజయఫలం పొందుతాడు, ఈ 
సంగతి నాకు తెలుసు. 

ఈ కలహానికి మూలం నేనూ, శకునీ, దుశ్ళాసనుడూ; వారిరువురూ 
పాండవప న్షానికి వస్తే నేనూ రాగలను. 

ధర్మరాజే రాజ్యం ఏలాలని ఎందుకంటున్నానో తెలుసా! 

ఈ రాజ్యం నాకు దక్కితే నేను దీనిని దుర్యోధనునికి ధారవోస్తాను, నా 
కృతజ్ఞత చూపడానికి; దుర్యోధనుడు సింహాసనం ఎక్కడానికి వీలులేదు. 

ఎందకంటావా ! 

పినతండ్రి కోడలిని నిండు సభలో నిలబెట్టి పరాభవించిన దుర్మార్లుడు 
_సింహాసనం మీద ఉంటే యింక దేశంలో ఆడుజాతికి రక్షణ వున్నదా కృష్ణా! 
అందుకే యింతగా చెపుతున్నాను. 

మరి అంతటి దుర్మార్గలతో యింతకాలం కలిసి, వారు ఆడే ఆటలకు 
వంత పాటలు పాడిన మాట వాస్తవం. 

దానికి కారణం, వారు నాకు చేసిన ఉపకారం ; నన్ను అంగరాజును చేసి 
రాజభోగాలు సమకూర్చిన వారికి ఈ జీవితం అంకితం చెయ్యక తప్పదు. అది 
మానవత్వ లక్షణం; అయితే పాండవులనూ, ద్రౌపదినీ అవహేళన చేసి, పరుష. 
భాషలతో హింసించడానికి కారణం దుర్యోధనాదులకు తృప్తి కలిగించడమే. ఆ 
పాప కర్మలు చేసింది మొదలు పశ్చాత్తాపంతో నా గుండె ఉడికిపోతూనే వుంది. 
ఆ బాధతో రాత్రులు' నిద్రపట్టడం లేదు. ఎంత త్వరగా (ప్రాణాలు పోతాయా 
అని ఎదురుచూస్తున్నాను. 


య ద్య బ్రుత మవాంక సన్లు 
కటు కావిస్మ పాండవాన్‌ 
ప్రయార్ధం ధార్త రాష్ట్రన్య 
తేన బ్య వ్యా కర్మణ్లా। 


ఇంక నాకేమీ చెప్పకు. పోనియ్యి రథాన్ని, అన్నాడు. 
కర్ణా! నామాట నీ చెవి కెక్కకపోతే, వెళ్ళి మీ మహారాజుతో చెప్పు. 
శరత్కాలం వెళ్ళి హేమంతం వస్తున్నది. యుద్దానికి తగిన కాలం అది. 


95 రామాయణ భారతాలు 


ఎండ వేడి ఉండదు. చలీ ముదరదు. పశువులకు కావలసినంత (గ్రాసం 
దొరుకుతుంది. చెట్లునిండా పళు టా ఆహారధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. వారం 
రోజులలో అమావాస్య రానున్నది. యుద్దానికి మంచిరోజు; నాడే 
కురుక్షేత్రంలో రణభేరి మోగుతుందని మీ వారందరికీ చెప్పు. ఇంక వెళ్ళిరా, 
అని రథాన్ని ముందుకు సాగించాడు. 

కర్టుడు తన రథంమీద హస్తినాపురం వెపు వెళ్ళాడు. 

జి న! జ! 

ఇక్కడితో రాయబార ఘట్టం ముగిసింది. 

ముందుకు నడవబోయే ముందు యిక్కడ నిలబడి ఈ సన్నివేశంలో 
మానవ హృదయాన్నీ, మనస్సులోని ఆలోచనల ఆంతర్యాన్నీ మహర్షి వ్యాసుడు 
ఎలా నిక్షేపించినదీ చూద్దాం. 

రాయబారానికి వచ్చిన కృష్ణుడు ఆ పూట మహామంతి) విదురునితో, 
రాజమాత కుంతీదేవితో సంభాషించి కాని రాయబార సందేశం వినిపించలేదు. 

అంటే వాస్తినాపురంలో ప్రజాభిప్రాయం ఎలా వున్నదీ ముందు 
(గ్రహించాలి. పాండవుల మీద అక్కడి వారి అభిమాన అనురాగాలు ఈ 
పదమూడేళ్ళలో ఎలా వున్నాయో తెలుసుకోకుండా వెడితే వ్యవహారం 
వికచించవచ్చు. 

కుంతీదేవి. కృష్ణుని. చూస్తూనే గోలుగోలున  విలపిస్తుంది. 
పదమూడేళ్ళుగా దాయాదుల యింట పడివున్నా ఒక్కరూ కూడా తన 
పుట్టింటి నుంచి వచ్చి చూచినవారు లేరు. ఈ కోపంతోనే ఆవిడ- 

వారినీ వీరినీ అనడం దేనికి, ఈ కొంపలో నన్ను పడేసిన పుట్టింటివారిని 
తిట్టుకుంటున్నాను, అంది. 

ఆనాడు కుంతీదేవి ఆడిన మాటలే ఈనాడూ ఏ యిల్గాలయినా 
అంటుంది. ఆవిడ కిష్టంలేని పని. జరుగుతున్నా, కావలసినది 
సమకూరకపోయినా - 

మా అమ్మకూ, నాన్నకూ బుద్దిలేక నా గొంతు కోసి యీ కొంపలో 
పడేశారు, అని తిట్టుకుంటుంది. అది స్త్రి ప్రకృతి. 

అంతవరకూ ఆవిడ కూడా సామాన్య స్త్రీయే. కాని ఆవిడ పాండురాజు 
భార్య, మహాయోధులయిన పాండవులను కన్న రాజమాత. 

రాజమాతగా చెప్పవలసిన మాటలూ చెప్పింది... అన్యాయాలకు 
(ప్రతీకారం జరపకుండా శాంతిసూక్తులు వల్లించడం రాజ లక్షణం కాదు, అని. 

ఠి థి ఠి 


రామాయణ భారతాలు | 96 


ఈ ప్రకరణంలో ప్రధానమయినది కర్టుని పాత్ర - 

సామాజ్యం, సౌందర్యరాశి ద్రౌపది అవలీలగా అందుతునా ల 
లక్ష్యపెట్టకుండా పెంచి పెద్దచేసిన తల్లి దండ్రుల కోసం, వృద్ధిలోకి తెచ్చిన 
స్నేహితుల కోసం, తన వీరసమాజం కోసం (ప్రాణాలు వదలడానికి సిద్ధపడ్డాడు. 

అంతేకాదు దుర్యోధనాదులు దుర్మార్గులని తెలిసినా వారివల్ల తన జీవితం 
సుఖంగా సాగుతున్నందున వారి పాపాలకు వంతపాడుతున్నాడే కాని లోలోపల 
ఈ దుర్మార్గులమీద మమకారంలేదు. అయినా ఎందుకు తిరగబడలేదు కర్టుడు ? 

మానవత్వానికి ప్రధాన లక్షణమైన కృతజ్ఞత కర్టుని అంతరాంతరాలలో 
పీట పెట్టుకు కూర్చున్నది. అందువల్లనే అన్నిటినీ వదిలి యుద్ధంలో ప్రాణాలు 
కోల్పోయాడు. అదీ కర్టుని వ్యక్తిత్వం. అంతేకాదు కర్టుని వంటి మహామవులను 
దుర్యోధనుని వంటివారు ఏవేవో సత్కారాలతో లొంగదీసుకుని వారిని 
జీవితాంతం తమకు దాసులుగా వుంచుకుంటారు. శా 

మహాభారతం నాడే కాదు, ఈ నాటి భారతదేశంలో కూడా దుర్యోధనుని 
వంటి దుష్టసంపన్నులు కర్టుని వంటి మేథావులనూ భారులనూ చేరదీసి ఎన్ని 
అకార్యాలు చేయిస్తున్నారో చూస్తే 'భారతం' ఈనాటికీ సజీవంగా ఎందుకు 
వున్నదో బోధపడుతుంది. 


సంగ్రామం 


కురు శ్షేతంలో ఉభయ సేనలూ మోహరించాయి. రణభేరీ భాంకారాలు, 
గజ ఘీంకారాలు, అశ్వావొషారావాలు, సెనికుల సింహానాదాలు, శంఖిధ్వానాలు... 
భూనభోంతరాలు దద్దరిల్లుతున్నాయి. 

అప్పుడు అర్జునుడు ః బావా! ఒక్కసారి మన రథాన్ని ఉభయసేనా 
మధ్యానికి నడిపించ:. అందులో ఎవ రెవరున్నాలో చూస్తాను. 

అనగానే వాసుదేవుడు రథాన్ని ముందుకు నడిపాడు. 

చూశాడు అర్జునుడు. 

ఎదురుగా పితామవ్వుడు, ధనురాచార్యులు, మేనమావలు, బావలు, 
సోదరులు, స్నేహితులు. అందరూ అప్పులే, ఆత్మీయులే; చూస్తూనే అర్జునుడు ః 


07 రామాయణ భారతాలు 


బావా! రథాన్ని వెనక్కు టత్రిప్పెయ్యి ; యుద్ధం నేను చెయ్యలేను. కళ్ళు 
తిరుగుతున్నాయి. నాలుక ఎండిపోతున్నది, అవయవాలు స్వాధీనం 
తప్పుతున్నాయి. గాండీవం చెయ్య జారిపోతున్నది, అన విని - 

వాసుదేవుడు నవ్వు విరాజిల్లెడు మోముతో - అర్జునా! ఇంతలో 
ఏమయింది! వీరందరినీ ఒక్క రోజులో సంవారిస్తానని రథారూఢుడ్డవె వచ్చావే, 
అని ప్రశ్నించాడు. + 

అర్జునుడు ః బావా! ఇప్పుడు నే నెవరిని చంపాలయ్యా! మా కింకా 
జ్ఞానం రాని రోజులలో కన్నతండ్రి మరణిస్తే మమ్మల్ని చేరదీసి తొడమీద 
కూర్చోబెట్టుకుని వెన్ను దువ్వి, వెన్నముద్దలు తినిపించి, విద్యాబుద్దులు 
నేర్పించి మమ్ము యింతటి ధీరులుగా, ధీమంతులాగా దిద్దితీర్చిన తాతగారు - 
భీష్ములవారినా చంపవలసింది. 

చూడవయ్యా, ఆయన ప్రక్కనే బ్రవ్మతేజస్సుతో వెలుగుతున్న 
ఆచార్యులవారు - కన్నకొడుకుకి కూడా అ స్త్రవిద్యా రహస్యాలన్నీ నేర్చకుండా 
అన్ని విద్యలూ నాకు నేర్చి ఈనాడు నా అంతటి వాడు ధనుర్విద్యలో లేడనే 
కీర్తి ప్రపంచంలో సమకూర్చిన గురువుగారు - దోణాచార్యులవారు ; ఆయన 
నేర్చిన విద్యకు ఆయననే బలి తీసుకోవడమా మే మిచ్చే గురుదక్షిణ! 

ఆ ప్రక్కగా కనిపిస్తున్నారా! 

ధనుర్విద్యలో ఓనమాలు నేర్చిన మవానీయుడు కృపాచార్యుడు; ఏ 
పాపం చేశాడని యమసదనం చేర్చమంటావు, ఆయనను. 

ఆ ప్రక్కగా మా పిన్ని మాద్రికి సోదరుడు, మా నకుల సవాదేవుల 
మేనమామ . శల్యుడు, వానికి కొంచెం దూరంలో మా దుర్యోధనాదుల 
మేనమామ శకుని, వాడు ఎంత కుటిల్లుడైనా మా పెద్దమ్మ గాంధారికి 
సోదరుడయ్యా. 

ఇంకా నిదానించి చూడు, మా భీష్మపితామవుల కంట పెద్దవాడు, 
కురువంశ వృద్దు బాహ్హికుడు. 

వీరందరూ ఒక ఎత్తు - సేనలో కొంచెం వెనుకగా రథం మీద కేరింతాలు 
కొడుతున్నాడే, ఎవడు వాడు? కోరమీసం ఎగదువ్వుతున్నవాడు... ... 
| మా నూట అయిదుగురు అన్నదమ్ములకూ ఒకే. ఒక్క తోబుట్టువు - 
దుస్సల. దాని భర్త సైంధవుడు; వాళి నరికేయాలి. చ 

ఏం జరుగుతుందయ్యా అప్పుడు! | 

ఈ ఇంట్లో తోరణం కట్టీ, గడపకు పసుపురాసి శుభకార్యానికి నలుగురు 
ఆడవాళ్ళను పీలిస్తే వారి కాలికి పసుపు పారాణి రాసి నుద్గుట కుంకుమ పెట్టీ 


రామాయణ భారతాలు 98 


వాయనం అందించవలసిన ఆడబిడ్డ నుదుట పసుపు కుంకుమలు 
చెరిపెయ్యమంటావా? 

చెయ్యలేను బావా, ఈ దారుణానికి నా మనస్సు అంగీకరించడం లేదు, 
త్వరగా రథాన్ని ఎనుకకు మళ్ళించు. 

అరణ్యాలలో పర్ణశాల వేసుకుని కందమూలాలు తింటూ (బతుకుతాం, 
నిశి ౦ంతగా. 

తినజాలను నెత్తురు కూడు మాధవా! 

అని జారిపోతూన్న అర్జునుని వెన్నుతట్టి - 


అశోచ్యా నన సశోచ స్త్వం 


ప్రజ్ఞా వాదాంశ్చ భామసే... ... 


బావా! ఏమిటంటున్నావు! వీరందరూ నీకు రక్తబంధువులా, గురువులా, 
స్నేహితులా! నేనెరుగని విషయాలు చాలా చెపుతున్నావు. ఆపు నీ ఉపన్యాసం. 

నిజంగా వీరందరూ నీకు ఆప్పులూ, ఆత్మీయులూ అయితే ఆనాడు 
సభాభవనంలో పాంచాల రాజనందన పరాభవం పొందుతూంకే ఒక్కరయినా 
నోరు విప్పి ఈ దుర్మార్గులను మందలించి ఆ అకార్యాన్ని ఆపగలిగారా! 

అంత అవమానం చేసినవారూ, చేయించినవారూ చేస్తూంటే చూస్తూ 
వూరుకున్న' ఈ దుర్మార్గుల కోసమా ఏడుస్తున్నావు ! 

ఎవడు మరణిస్తే లోకం పరమాన్నం వండుకు తింటుందో 
అటువంటివారిని సంహరించడానికి యింత శోకిస్తున్నావా? 

వీల్లేదు, _ వీరందరినీ సంవారించవలసిందే. అడవులలో ముక్కు 
మూసుకుని మోక్ష మార్గం వెతకడం రాజ వంశీయుల పని కాదు. 

నీ ధర్మాన్ని, క్షాత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించి తీరవలసిందే, మార్గాంతరం 
లేదు 


కర్మణ్యే వాధికార స్తే 
మాఫలేవు కదాచన 


పని చెయ్యడమే నీ వంతు, ఫలితంతో నిమిత్తం లేదు. 
గీతా (ప్రారంభంలో యిచ్చిన సందేశం యిది. ఏ ప్రాణి అయినా కర్తవ్య 
నిర్వహణ సాగించాలి, ఫలాపేక్ష లేకుండా. 


99 రామాయణ భారతాలు 


ఫలితాన్ని . దృష్టిలో వుంచుకుని పని చెయ్యడం మొదలుపెడితే అది 
పూర్తిగా నిర్వహించలేం. అందుచేతనే నీ పని నువ్వు చేస్తూ వుండు. ఫలితం అదే 
వస్తుంది. అనే సూళక్తిని అందించాడు పరాత్పరుడు వాసుదేవుడు. 

ఇక్కడ ఒక్కసారి గీతాసారం చూద్దాం. 

గీతలోని 18 అధ్యాయాలలో మొదటి ఆరు అధ్యాయాలూ కర్మఘట్టుం, 
తరువాయి ఆరూ జ్ఞానఘట్టుం, చివర భక్తి ఘట్టుం. జ్జ 

కర్మ భక్తి జ్ఞానం - "మూడే మార్గాలు జీవితానికి. 

మూడు మార్గాలూ మానవుని కోసమే. శరీరంలో శక్తి పెరిగి కండరాలు 
బలంగా వుండీ, నరాల బిగువు సడలనంతకాలం కర్మచేస్తూ వుండాలి. కర్మ 
అంటే ఏదో యజ్ఞ, యాగాది (క్రతువులు కావు. ఎవడు ఏ పని చెయ్యడానికి 
పుట్టాడో, ఏ పని చెయ్యగలడో ఆ పని చేస్తూ వుండాలి. సోమరిగా పడి 
ఉండరాదు. కర్తవ్య నిర్వహణ మానవుడి ప్రథమ ప్రధాన. లక్ష్యర; అదీ మొదటి 
ప్రబోధం. 

వయసు మళ్ళి, జవసత్వాలు తగ్గేవేళకు తాపత్రయాలన్నీ వదిలి 
పరలోకచింతనతో జ్జాన మార్గాన్ని స అనుసరించాలి. అలాకాక ఈ సిరిసంపదలూ 
భోగ భాగ్యాలూ ఏమవుతాయో అనుకుంటూ కూర్చుంటే మనోవ్యాధితో 
రక్తపుపోటు, గుండెదడ వంటి దీర్దరోగాలతో - కట్టుకున్న వారిచేత, 
కన్నవారిచేత ఈసడింపుల (బ్రతుకు అవుతుంది. _ 

ఇక భక్తి మార్గం - కోటికీ ముక్కోటికీ ఒక రుంటారు, భక్తులు. వారికి 
ఈ లోకంతో నిమిత్తం లేదు. సుఖ దుఃఖాలూ తాపత్రయాలూ వారిని అంటవు. 
ఆత్మ సాక్షాత్కారంతో వారు జీవన్ముక్తులవుతారు. 

ఇ గీత చెప్పిన, చూపిన మార్గం; ఇందుకోసమే ఆబాలగో పాలానికీ 
గీతను బోధించి, వారిని కర్మమార్గాన ప్రవేశపెట్టి, భక్తిమార్గం చూపించి, 
జ్ఞానపథం అందించాలి; అలా కాక యిదేదో ముసలమ్మల, సన్యాసుల వేదాంత 
గ్రంథం అని భావించి ప్రచారం చేసేవారు ఆత్మవంచక్సులె, లోకద్రోహానికి 
ఒడిగడుతున్నారు. 

భక్తి విషయంలో ఒకమాట చెప్పాలి ; వివేకవంతులు సావధానచిత్తంతో 
(గ్రహించవలసిన మాట. 


అనన్యాః చింతయంతో మాం 
యే జనాః పర్యుపానతే 
తేషాం నిత్యాభియుక్తానం 


రామాయణ భారతాలు 100 


యోగ కేమంవహా మ్యవాం। 
లు 


మనస్సును యితర విషయాలపైకి పోనివ్వకుండా పరమేశ్వరుని యందే 
ఏకాగ్రం చేసినప్పుడే వాడు భక్తుడవుతాడు. అటువంటి భక్తుల యోగక్షేమాలనే 
తాను చూస్తున్నానన్నాడు వాసుదేవుడు. 

మనస్సు దురాలోచనలతో నిండి, పైకి హరీరామ హరేకృష్ణ, వారవారా అని 
ఎంత అరిచినా అది పరమేశ్వరారాధన కాదు; ఈ పరమ రహస్యం తెలియకుండా 
ఎంత గొంతు చించుకుని భజనలు చేసినా, కడుపు మాడ్చుకుని ఉపన్యాసాలూ, 
వ్రతాలూ చేసినా బుడిదలో పోసిన పన్నీరే. 


నర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వజ 
అవాం త్వా సర్వ పోపేభ్యో మోక్షయిష్యామి మా శుచ। 


సర్వధర్మ కార్యాలూ కూడా విడిచిపెట్టి, నన్నే స్మరించి శరణు 
వేడుకునేవారి పాపాలను (ప్రక్షాళణం చేసి, వారికి జన్మరాహిత్యం అను(గ్రహిస్తాను, 
అన్నాడు. అంటే ఇంద్రియాలన్నింటినీ స్వాధీనంలో ఉంచుకుని నిశ్చల 
ధ్యానంతో కూర్చునే వారి విషయమే పరమేశ్వరుడు చూస్తాడు. 

దేవుడున్నాడా, వుంటే చూపించు అని రొమ్ము విరుచుకు ' నిలబడి 
ప్రశ్నించే వారికి గీత అవశ్యపఠనీయం. 

దేవుడనేవాడు ఎక్కడో లేడు. పీపీలికాది (ది్మ్మా పర్యంతం వ్యాపించి 
ఉంటుంది దైవ కక్తి.. అది నీలో నాలో అంతటా ఉంది. నీలో ఉన్న ఆ దెవాన్ని 
దర్శించాలంటే జ్ఞానేంద్రియాలను, _ కర్మేంద్రియాలను, మనస్సును 
స్వాధీనంలో ఉంచుకుని, అంతర్ముఖులమై ఆ కక్తిని దర్శించాలి; అదే దైవం; 
దీనినే భాగవతంలో ప్రహ్లాదుడు వివరిస్తూ - 


ఇందుగల డందు లేడని 
సందేవము వలదు చక్రి సరో $పగతుం 
డెందెందు వెదకి జూచిన 
అందందే కలడు దానవాగ్రణి వింటే | 


అంతటా వున్నవాడు నాకు కనిపించడేమయ్యా అంటే, వెదకి చూడాలి 
అన్నాడు భాగవత కర్త. ఎక్కడ వెదకడం? _బెట కాదు. కొండలలో కోనలలో 


101 రామాయణ భారతాలు 


ఆలయాలలో కాదు. గుండెలో చూడాలి. అందుకే లో లోపలకు చూడాలనీ, 
విజ్ఞులు బోధిస్తారు. 

ఈ దృష్టి లేకుండా యాత్రలు చేశాం, తీర్థాలలో మునిగాం అని 
బాధపడతే . లాభంలేదు. ఇవేమీ చెయ్యకపోయినా మనస్సును స్వాధీనంలో 
ఉంచుకుని పరమేశ్వర నామ. జపంలో ఏకాగ్రంగా వుంచితే చాలు. అదే దైవ 
సాక్షాత్కారానికి నిదర్శనం. అన్యధా శరణం నాస్తి. ఈ ప్రయత్నం చెయ్యకుండా 
వాదోపవాదాలకు దిగితే కాలం వ్యర్థమే తప్ప ప్రయోజనం లేదు. 

“శాస్త్రీయ దృక్పథం పెంపొందాలి' అనేవారు |! హేతువాదులు ఈ 
విషయంలో ఏ కృషీ చెయ్యకుండానే హేళనకు దిగుతున్నారే తప్ప 
భగవద్దర్శనానికి అవశ్యమయిన  ప్రక్రియాసాధన చెయ్యడంలేదు. అది 
చెయ్యకుండా దేవుడు లేడు అనడం శాస్త్రీయ హేతువాద దృక్పృథమా ! 

న! న! |! 

గీత ప్రబోధించి ఏంచేశాడు? 

పద్దెనిమిది అక్షైహిణీల సెన్యాన్ని నేలకూల్చించాడు. 

అరకే గీతాపఠనం, మనలను కర్తవ్యోన్ముఖులను చేస్తుందే తప్ప 
సోమరులుగా, నిర్వ్యాపారులుగా కూరో ఎబెట్టదు. 

దానితోపాటు భక్తిమార్గాన మనశ్శాంతినీ, జ్ఞాన పథాన మోక్షాన్నీ 
అను(గ్రహిస్తుంది. 

- పర్యవసానంగా గీత మానవత్వాన్ని మానవ దశనుంచి దివ్య 
మానవలోకాలకు నడీపించడానికే అనుగ్రహించాడు వాసుదేవుడు. 

వివేకం కలవాడు ఈ దృష్టితో గీత పఠించాలి. కాలక్షపానికి పఠించడం 
వల్ల ప్రయోజనం లేదు. దాన్ని మననం చేసుకుని, మనస్సును 
వికసింపజేసుకుని ఆచరణలో పెట్టాలి. కానినాడు గీతాపఠనం వ్యర్థం. 

ళ్‌ అ ఠి 

రణభేరి మోగింది. 

అప్పుడు ధర్మరాజు ఆయుధాలు రథం మీద విడిచి, క్రిందికి దిగి చక చక 
శత్రుసేనవపు తలవంచి అడుగులు వేస్తున్నాడు. 

యుద్ధం (ప్రారంభం. కాకుండోనే శత్రుసేనకు తలవంచుతున్న. 
అన్నగారిని మాసి భీమార్జ్డున నకుల సవాదేవులు ఆందోళన పడుతూంటే, 
కృష్ణుడు చిరునవ్వుతో వారించి; చూస్తూ వుండండి, మీ అన్నయ్య ఏం 
చేస్తాడో అన్నాడు. 


రామాయణ భారతాలు 102 
ధర శ్రైరాజు 


ధర్మరాజు వినయంగా భీష్క్ములవారి పాదాలకు నమస్కరించి ః 

తాతా! మీరు ఆశీర్వదించి అనుమతిస్తే యుద్ధంచేస్తాను, అన్నాడు. 

భీష్మ £ నాయనా! వంశ మర్యాదను కాపాడావు. నీ వినయానికి 
సంతోషించి నీకు అనుమతి యిచ్చాను. వెళ్ళు అవసరమయినప్పుడు మరోసారి 
కలుసుకో. . 

ఆయన దగ్గర నుంచి టదోణాచార్యుల దగ్గరకు వెళ్ళి పాదాభివందనంచేసి 
ఆశీర్వాదం పాంది, కృపాచార్యులకు, శల్యునికి నమస్కరించి అనుజ్ఞ తీసుకుని 
తిరిగి వస్తున్నాడు. 

అందరూ తెల్లబోయి చూస్తున్నారు. 

ధర్మరాజు నిప్పందేహంగా యుద్ధం మాని అడవికి పోతాడనే భావించారు. 

కృష్ణుడు ః అర్జునా! అర్ధమయిందా మీ అన్నయ్య తెలివి ఎంతటిదో. 
సగం యుద్ధం పూర్తిచేశాడు, అంళ్షేు తెలిసిందా? భీష్మ, దోణ, కృప, శల్యులు 
మీమీద బాణం విడవరు; కత్తి విసరరు. మిగిలిన సగం యుద్ధం మీరు నలుగురూ 
నడిపి విజయం సాధించండి, అని చిరునవ్వు నవ్వాడు. 

వినయంతో, శాంతంతో సాధించగల విజయాలు ఆయుధాలతో 
అందవని (గ్రహించాలిక్కడ 

అ ట్ర న! 

ఇంతకు ముందు రథికులనూ, అఆతిరధికులనూ న్నిర్ణయిస్తూ భీష్మపితా 
మహుడు కర్టుని అర్హరథునిగా తేల్చినపుడు ఆ వీరుడు ఆగ్రహంతో - 

ఈ ముసలి యోధుడు నేల కూలేవరకూ నేను కత్తి పట్టి కదనరంగంలో . 
కాలు పెట్టును, అన్నాడు. : 

అందుచేత యుద్ధ (ప్రారంభ దినాన (ప్రేక్రకాగారంలో కూర్చున్నాడు 
కర్టుడు. (నాటి యుద్దాలను చూడడానికి గేలరీలను నిర్మించేవారు. ఈనాడు 
క్రికెట్‌ పోటీలు చూచేవారికి కట్టే ప్టేడియంవలె.) 

అక్కడకు వెళ్ళి కృష్ణుడు ః కర్ణా! ఈ ముసలియోధుడు 

నేలకూలేవరకూ విశ్రాంతి తీసుకునే కంటే మా పక్షాన పోరు సాగించరాదా, 
అన్నాడు. 


103 రామాయణ భారతాలు 


కృష్ణా! ఎందుకయ్యా ఈ అపహాస్యం. ఈ జీవితం దుర్యోధనుని సేవకే 
అంకితం; మరెవరికీ నా సేవలు అందవు, అన్నాడు కర్టుడు 
ఈ' సన్నివేశాన్ని నిశితంగా చూస్తే కృష్ణుడు కర్టుని ఎంత క్రిందికి 
దిగజార్భాడో తెలుస్తుంది. ఆ మనస్సు ఎంత దుర్చలం అవుతుంది కృష్ణుని 
మాటలతో. 
. ఏ పక్షంలో నిలదిడినా నువ్వు సాధించగలిగింది ఏమీ లేదనే కదా కర్టుని 
యీసడించాడు కృష్ణుడు. 
అ అ 
ధర్మరాజు నమస్కార బాణాలతో నలుగురు సేనాపతులను జయించాడు. 
కృష్ణుడు అవహేళనతో కర్టుని వంటి యోధుని గెలిచాడు. యుద్ధం (ప్రారంభం 
కాకుండా జరిగిన గాథలివి. 
ప న! అ 
యుద్ధం (ప్రారంభించేవేళ ధర్మరాజు ఉభయప క్ష యోధులను తిలకించి- 
ఈ క్షణంలో శతుపక్షంలో మాతో చేరదలిచినవారు నిస్సంకోచంగా 
రావచ్చు. ఇక్కడివారివరయినాశత్రువులమీదఅబిమానంతో వెళ్ళదలుచుకుంటే 
వెళ్ళవచ్చు, అని ఎలుగెత్తి పలికాడు. 
అప్పుడు ధృతరామ్ట్రినికి పరిచర్య చేసిన యువతి వల్ల కలిగిన 
యుయుత్సుడు ధర్మజుని పక్షంలో ప్రవేశించాడు. 
జ! న! న! 
పాంచజన్య, దేవదత్త శంఖధ్వోనాలు రేగాయి. 
భీష్మపితామహుడు నారి మోగించాడు. 
రథకులు రథకులతో, ఆశ్వికులు ఆశ్వికులతో, _గజారూఢులు 
గజబలంతో పోరు సాగించాలన్నాడు భీష్ముడు, సర్వసేనానిగా. = 
ఆయుధం లేనివానితో, _ అలసినవానితో, _ పారిపాయ్యేవానితో 
యుద్ధంచెయ్యరాదని శాసించాడు. 
' యుద్ధ నియమాలన్నీ మరోమారు ప్రకటించి, బాణం సంధించాడు 
పీతామవుడు. 
ఆయన సర్వసేనాపతిగా పదిరోజుల యుద్ధం నడిపించాడు. 
పది రోజులలో పేరున్న మహారధికుడెవడూ నేల కూలలేదు.. 
అల్బబలులు, సామాన్య యోధులు మరణించారు. 
అంతటి మహాయోధుడు కదా భీష్ముడు; ఒక్క మహారథికుని కూడా 
నేల పడగొట్టులేకపోవటమా. అటువంటివానికి సేనాధిపత్యం ఎలా కట్టబెట్టారు. 


రామాయణ భారతాలు - 104 


ఈనాటి వలెనే బంధుపక్షపాతంతోనే దుర్యోధనుడీ పని చేశాడా ? 

అంతకంటే, కర్టునికే ఆ అవకాశం యిచ్చివుంటేు ఎంత బావుండేది, అని 
ప్రశ్నించేవారుండకపోరు. 

ధర్మతత జ్ఞాలుధర్మశా స్త్ర, స్త,ం౦గాభావించడానికికారణం ఆలోచించగలవారికే 

భీష్మపితామవాని పేనాధిపత్య ంలోని విశేషం గోచరిస్తుంది. 

ధర్మం, అసత్యం కనన మానవులకే తప్ప, పశు పక్షి జాతులకు 
ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు లేవు. దొరికిన తిండి తినడం,” సంతానాన్ని 
క్ష (ప్రాణరక్షణ చేసుకుంటూ, విశ్రాంతిగా నిద్రించడం, 'క్రూరప్రాణి 

పిస్తే భయంతో' పారిపోవటం - అంతే వాటి లక్షణం. ఇవన్నీ మానవజాతికీ 

మ ఆహాధం, నిద్ర, భయం, వంశాభివృద్దుల వరకూ యితర 
'ప్రాణికోటితో మనిషి కూడా సమానుడే. 

మరి వాటికంలె వీని విశిష్ట, లక్షణం ఏమిటి ? 

ఏది మంచి? ఏది చెడు? అని ఆలోచించగల మనస్సు, అందులో 
మంచ్చివెపు నడిపించే బుద్ది మానవుని కొక్కనికే లభించిన వరం. దాన్ని 
సక్రమంగా వినియోగించుకున్న మానవుడు దివ్యత్వం వెపు సాగుతూ, తోటివారి 
ఆరాధనలు అందుకోగలుగుతాడు. 

అందుకే సత్యం, ధర్మం మానవుడు ఆచరించి, అనుసరించాలి. ఈ 
ధర్మం వున్నదే యిది ఎప్పుడూ ఒకలా ఉండదు. 

సామాన్య ధర్మం, విశేషధర్మం, ఆపద్ధర్మం - అని మూడు మార్గాలలో 
ఉంటుంది. ఈరవాస్యం (గ్రహించడానికే శాస్త్రలు చదవాలి, చదివి మననం 
చేసుకుంటూ, ఆచరణలో పెట్టాలి. 

అలా పెట్టినవాడు భీష్మపితామవుడు. 

ఆయన కూడా మానవుడు. మనలానే ఆయనకూ రాగద్వేషాలున్నాయి, 
సుఖ దుఃఖాలు అనుభవించాడు. 

అయితే ఆయన ద్వేషం అకారణంగా (ప్రాణిహింసకు దిగేది కాదు, రాగం 
కారణంగా అక్రమాలకు ఒడిగట్టేవాడూ కాడు. 

సుఖాలలో పొంగి ఎగిరినవాడు కాడు, దుఃఖాలకు కృంగి నేలవాలలేదు. 
అన్నిటినీ ఉచితరీతిని (గ్రహించి ఉదాత్తంగా జీవితం నడిపినవాడు; కనకనే అందరి 
మన 'ఎనలూ అందుకున్నాడు. 

యౌవనం అంకురిస్తున్న రోజులలో రక్తం పొంగుతున్న వయస్సులో 
కన్నతండ్రి కోసం, బ్రహ్మచర్య దీక్ష వహించి, సింహాసనాన్ని తృణప్రాయంగా 
విడచిన విజ్ఞుణాయన. 


1 


105 . రామాయణ భారతాలు 
| 
| 


అటువంటివాడు జీవిత చరమ సంధ్యలో కనుల యెదుట తన 
వంశీయులు. ఒకరి మీద ఒకరు కత్తులు దూస్తూ, అస్త్ర శస్తొలు 
సంధింయుకుంటుంటే సహించలేకపోవడం సామాన్య మానవ ధర్మం. 

;:ఈ ధర్మదృష్టి, కారణంగానే ఆయన యుద్దంలో నిలబడిన పది 
రోజులలో మహారధికుడొక్కడూ నేల కూలలేదు. సామాన్యులు, పిరికివారూ 
పడిపోయారు. 

తన వంశమే కాదు వీరయోధ కుటుంబం మరణించడం ఆయన 
కిష్టంలేదు. 

'అయితే ఆయన సర్య  సేనాధిపత్యంలో ఒక గొప్ప విశేషం ఉంది. ఈ 
స్‌ సామాన్యులకు తెలిసేది కాదు. 


పత్రామహుడు 

"యుద్ధం తీవింగా సాగుతున్న రోజులలో ఒకనాడు భీష్మ ఏతామహాని 
తీవ) విజృంభణానికి ఆగలేక శీ శ్రీకృష్ణుడు చడక్రధారియై రథం దిగాడు. అప్పుడు 
అర్జునుడు పరుగు పరుగున పోయి ఆయనను (బతిమాలి వెనుకకు తీసుకు 
వచ్చాడు. 

మరోమారు కూడా తాతగారి శరవర్జానికి తట్టుకోలేక అర్జునుడు ఉక్కిరి 
బిక్కిరి! అవుతున్నాడు, గుర్రాలను సక్రమంగా నడపలేక కృష్ణుడు చికాకు 
పడుతున్నాడు. భీష్మపితామహుడు ఊపిరి సలపకుండా టను 
చేస్తున్నాడు. 

' అర్జునుని వల్ల ప్రయోజనం లేదని కృష్ణుడు న. దిగి 
నడుస్తూంటు- 


'క్తుపి సంచి యెగసిన కుండలంబుల కాంతి 
గగన భాగం బెల్ల గప్పి కొనగ 
;చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున 
నున థి సచ సివి పటము జార 
మ్మడు జంపుండు విను స గాతు 


రామాయణ భారతాలు 106 


అంటూ వస్తునా నడు కృష్ణుడు. 
భీష్మపితామవుడు చిరునవ్వుతో ః 


(త్రిజగన్నోవాన నీలకాంతి తనువుద్దీపింప 
ప్రాభాత వీరజ బంధుప్రభమైన చేలము పయిన్‌ రంజిల్ల 
సీలాలక్మవజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబె విజ్బంభింప 


రావయ్యా! ఎంత అదృష్టం నీ చేతులలో కైవల్యం పొందడం 

అంటూ ఆకర్ణాంతం నారి సారించి బాణం సంధించి చిరునవ్వుతో 
రణ క్రీడకు నిలబడిన మహాయోధు డాయన! 

ఎదురుగా వస్తున్నది జగన్నాటక సూత్రధారి, లీలామానుష వి[గ్రవుడు 
వాసుదేవుడని తెలుసు, ఆయన _చేతులలోని సుదర్శనం కదిలిందో 
(ప్రాణాలుండవనీ తెలుసు. అయినా వీరధర్మాన్ని విడిచి పెట్టుకుండా నిలబడి 
ఎదిరిస్తూనే వున్నాడు. 

అదికా దిక్కడ విశేషం - 

యుద్ధంలో ఆయుధం చేతబట్టును, మాట సాయం చేస్తాను; సారధ్యం 
వహిస్తాను అని (ప్రతిజ్ఞ చేసిన పరాత్పరునిచేత రెండు మారులు చక్రం పట్టించిన 
పరాక్రమ సంపన్నుడాయన. 

మలో ధర్మసూక్ష్మం వున్నదిక్కడ. 

ఈ దేశంలో పరమేశ్వరుడు. భక్తపరాధీనుడు ; తన భక్తుడు ఏ నామంతో, 
రూపంతో ధ్యానిస్తే ఆ నామరూపాలతోక్రిందికి దిగి వచ్చి భక్తుని 
అభీష్టానుసారం నడుస్తాడు. భక్తుడైన భీష్ముడు కృమ్ణుని చేత చక్రం 
పట్టిస్తానన్నాడు. కనుక వాసుదేవడు భక్తుని కోరిక చెల్లించాడు. 

ఈ భక్తి రహాస్యం, భగవత్తత్వం తెలియనివారు రకరకాల ' దుర్వ్యాఖ్యలు 
చేసి .తమవంటి దుర్మేధ కలవారి హర్షధ్వానాలతో తమ అవివేక రూపంలోకి 
మరికొన్ని మండూకాలను లాగుతారు, లాగారు. 

అంతకంటె - ఇన్నివేల సంవత్సరాలుగా ఎందరో సామాన్యులకు 
వృదయాహ్లాదం కలిగిస్తూ, ధర్మపధ నిన్రిశంచేసే గ్రంథంలోని సూక్ష్మాంశాల 
వెనుక వున్న తత్వం ఏవిటి ? అని తర్కించరు. పెపె పరామర్శతో పోయి 
పరిహాసం పాలవుతూనే వున్నారు ఈ వితండవాదులు. 

ఇ ఇంతకూ భీష్మపితామవాని శక్తి ఎంతటిదో చూశాం. 


107 రామాయణ భారతాలు 


(గ్రీష్మకాల మధ్యందిన మార్తాండునివలె సాహసపరా[క్రమాలు ప్రదర్శించిన 
యోధుడు సాయంకాల సూర్యునివలె కాంతి. హీన్నుడై అంపశయ్యమీద ఒరిగాడు. 

పత్రామవుడు నేలకూలడంతో ఉభయషక్టాల యోధులూ ఆయుధాలు 
కిందపెట్టి, తలపాగలు తీసి నడ్డికి కట్టుకుని దీనవదన్సులె తలలు వాల్చి; చేతులు 
జోడించి ఆయన చుట్టూ చేరారు. 

శరీరం నిండా బాణాలు గుచ్చుకుని వున్నా చిరునవ్వు చెదరకుండా- 
వుంది. 

దరహాసవదనంతో అందరినీ ఒక్కమారు తిలకించి దుర్యోధనున్నివెపు 
తిరిగి ః 

నాయనా! శరీరం అంతా అంపశయ్యమీద వుంది. తలక్రింద తలగడ = 
కావాలి అనగానే దుర్యోధనుని ఆజ్ఞానుసారం సేవకులు మెత్తని దిండ్లు తెచ్చారు. 

భీష్ముడు ః నాయనా, ఈ బాణాలతోనే తలగడ కావాలి. 

అర్జునుడు తన గాండీవం సంధించి బాణాలతో తలగడ సమకూర్చాడు. ' 

అప్పుడు పితామవ్వుడు ః నాయనా, దాహబాధ విపరీతంగా వుంది; అనగా 
దుర్యోధనుడు సువర్హ కలశాలతో మంచినీరు తెప్పించాడు. 

నాయనా! ఈ దశలో పాతాళగంగ కావాలి, అనృాడాయన. 

అర్జునుడు అస్త్రం సంధించి భూమిని ఛేదించి జలధారలు తాతగారి 
నోటి దగ్గరకు రప్పించాడు. 

ఆయన దొవాశాంతి చేసుకుని ః! నాయనా, దుర్యోకనా: చూశావా, వీని 
అస్త్రశక్తి. ఇప్పటికయినా నా మాట విని యుద్ధం ఆపి, సంధి చేసుకుని మీ 
రుభయులూ సుఖశాంతులతో ఉండండి అనా డు. 

దుర్యోధనునికి ఆ మాటలు రుచించలేదు. ఎవరి దారిన వారు వెళ్ళారు. 
అందరూ వెళ్ళాక కర్టుడు అల్లంత దూరాన రథం ఆపి, పాదచారియై 
వచ్చి తాతగారి పాదాలకు నమస్కరించి ః 

మహాయోధుడా! నామీద కోపం విడిచి అనురాగంతో చూడు. ఇష్టుడు 
నాకు కర్తవ్యం బోధించు, అని (ప్రార్ధించగా భీష్ముడు తనకు రక్షగా వున్న 
'సేవకులందరినీ దూరంగా పంపించి ః 

నాయనా! నీమీద నాకు కోపంలేదు, అన్నదమ్ముల మధ్య కలవాం పెంచి 
వంశనాశనానికి దోహదం చేస్తున్నావని నిన్ను మందలించిన మాట నిజం. 

ఇప్పుడు నీకొక పరమ రహస్యం చెప్పాలి. నువ్వు సామాన్యుడవు కావు.. 
_దెవ శక్తివల్ల కుంతీదేవికి కలిగిన మొదటి బిడ్డవు. అంటా నువ్వు కూడా 
“పాండవులలో వాడివే. నీమీద నాకు వాత్సల్యం వుంది కాని ఆగ్రవాంలేదు. 


రామాయణ భారతాలు 108 


ఇప్పుడింక నా మాట విని పాండవులతో కలిసి యుద్ధం ఆపుచెయ్యి. 
(ప్రజాక్షయం తప్పుతుంది, అన్నాడు. శ 

తాతా! నేను కుంతీ నందనుడను అనే విషయం యింతకు ముందే 
విన్నాను, కాని ఈనాడు దుర్యోధనుని విడిచి పాండవషక్తం చేరడం ఉచిత 
మంటావా? 

నేటివరకూ దుర్యోధనుడు నాకు చేసిన ఉపకారాలు, నామీద చూపిన 
అభిమానం అన్నీ విస్మరించి యిష్ప్రుడు పాండవషక్షానికి వెళ్ళడం ధర్మమా ! 

నిన్నటిదాకా పాండవులకు జరిగిన _ పరాభవాలతో, _ జరిపిన 
అవమానాలతో నేనూ వున్నాను. ఈ ఉభయుల వెరం వృద్ధిచేసిన వాడీని నేను. 

ఇంత జరిపించిన నేను ఈ సంగ్రామవేళ వారి దగ్గర జేరడం వీర 
లక్షణమా తాతా! అయినా, 


_దెవాధీనము సర మున్‌ 

మన మతిం తప్పింపగా వచు ఎనే! 
పీ వింతన్‌ పీకు నొండు బల్కాక 
పరానీకంబుపె సంపు 

మ త్సేవా ధర్మము నిర్వహించెద 


అన్నాడు, భీష్ముడు నవ్వి శి 
నాయనా! అలాగే కానియ్యి, వెళ్ళిరా! అని పంపాడు. 


నా గయానా యాలు 


మహాభారతాన్ని తమ రంగు కళ్ళతో చూచిన వారందరికీ ఒకటే బాధ. 

భారతంలో కర్టుడికి అన్యాయం జరిగిపోయింది, అంత దారుణం 
సహించలేం, అని గుండెలు బాదుకునేవారిలో భారతం పూర్తిగా చదివిన 
వారిందరు! 

చదివి ఉంటు అన్యాయం జరిగిందెవరికో తెలిసి ఉండేది. 

చదవకుండా, చదివిన వారివద్ద కూర్చుని విశదంగా వినకుండా విమర్శకు 
దిగడం ఈ శతాద్దింలో ప్రభవించిన కుహనా మేధావుల లక్షణం. 


109 రామాయణ భారతాలు 


ఇటువంటి దుష్ప్రచారం సాగించే వారందరూ ప్రధానంగా ఒక 
విషయాన్ని ముందు తేలు కో వాలి. 

భారతం జరిగిందని మీరు విశ్వసించి మాట్లాడుతున్నారా? 

జరిగిందనే విశ్వాసం ఉన్నట్లయితే, ఆ'* కథాకాలం నాడు వుండి 
అంతనూ (గ్రహించిన వ్యాసుని రచనలో ప్రతి అక్షరాన్నీ ప్రమాణంగా _ 
స్వీకరించాలి. 

అలాకాక మీ వాదానికి బలం కలిగించే సన్నివేశాలే జరిగాయనీ, 
మిగిలినదంతా కల్పన అనీ అంటే అది మీ అవివేకానికే నిదర్శనం. 


కులదే వం 


యదువంశానికి చెందిన శూరసేనుని కుమార్తె కుంతి, సూర్యభగవానుని = 
అనుగ్రహం వల్ల కర్టుని ప్రసవించింది. ఇతవరకూ విశ్వసించినవారు, కర్టుడు 
సూతుడని ఎలా భావిస్తున్నారు! సూతుడనుకోవడం వల్లనే కర్టునికి అన్యాయం 
జరిగిందని బాధపడుతున్నారు. అందుకు కారణం ఇంగ్రీషు ప్రభువుల పుణ్యమా 
అని దేశంలో కులదే షాలు (ప్రబలడం. 

ఈ కుల విద్వేష జాడ్యాన్ని భారతం దాకా తీసుకుపోయిన వీరి వివేకం 
ఎంత సంకుచిత సుడిగుండంలో పడిందో చూడాలి. 

కాదండీ! భారతం అంతా కల న అంటారా? 

అప్పుడింక పేచీయే లేదు, వ్యాసులవారు తమకు కావలసిన రీతిలో కథ 
వ్రాసి లోకానికి అందించారు. ఆ కథ అలా వున్నందు వల్లనే యిన్ని వేల 
సంవత్సరాలుగా ప్రపంచ మానవాళిని ఆకర్షించి, అలరిస్తున్నది. 

పర్యవసానంగా భారతం జరిగినా, "జరగకపోయినా “దానిలోని పాత్రలన్నీ 
నేటికీ సజీవంగా మన ముందు నడుస్తున్నాయి. ఆ నడిచే జీవత్స్చాత్రలలో 
కర్టుడికి జరిగిన అన్యాయమేమీ లేదనే విషయం ఉద్యోగ, భీష్మ పర్వాలలో 
కరుని ప్రవర్తన పరిశీలించినప్పుడు తెలుస్తుంది. 

దుర్యోధన, శకుని, దుశ్ళాసనులతో కలిసీ వున్నప్పటి కర్టుడు వేరు. ఆ 
కర్టుడు దుర్యోధనునికి అమ్ముడు పోయిన మనిషి; తన మనస్సు, వృదయం 

అన్ని అమ్ముకున్నవాడు. వారు చేసే అత్యాచారాలకు అన్యాయాలకు 

తాళంవేస్తూ సంతోషింపజేయడమే జీవిత పరమావధిగా గలవాడు. 


రామాయణ భారతాలు 110 


కాని రాయబారానంతరం కృష్ణునితో మాట్లాడిన కరుడు, భీష్ములవారు 
అంపశయ్యమీద వున్న సమయంలో ఒంటరిగా వెళి ఏ మాట్లాడిన కర్టుడు వేరు. 
కర్టుని ఆంతర్యం వాని సుగుణం ఇక్కడే కనిపిస్తుంది; అదీ భేదం. 

దుర్యోధనుడు తనకు చేసిన ఉపకారంతో పాంగిపోయిన కర్టుడు దానికి 
('ప్రత్యుపకారంగా తన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని వానికి ధారపోశాడు. అంతే! 

నాడు కర్టుడేకాడు. నేటికీ ఎందరో మేధావులు, ధీరులు ఇలా 
, శ్రీమంతులకు అమ్ముడుపోయి. వట్టిచాకిరి చేస్తూ తమ వ్యక్తిత్వానికి 

తిలోదకాలిస్తూనే వున్నారు. ఈ రవాస్యం (గ్రహించగలిగితే భారతంలో కర్టుడికి 
జరిగిన అన్యాయం అనేది ఉంటు అది దుర్యోధనాదుల దుర్మంటత్రం వల్లనే, 
కాకుంటే కర్టునిలో గూడుకట్టుకున్న సేవాధర్మ దీక్షవల్లనే. ఇక్కడ ఈ విషయం 
ఆపి ముందుకు సాగుదాం. 
|! న! |! 

భీష్ములవారి అనంతరం సర్వసేనాధిపతిగా (దోణాచార్యులవారే 
వుండాలని సూచించినవాడు కర్టుడు. వాని మాట మీదనే దుర్యోధనుడు 
(దోణాచార్యులవారికి సేనాధిపత్యం అప్పగించాడు. 

భీష్మ నిష్రమణంతో కురుసేన గజ గజలాడి, దిక్కులు చూస్తూ కర్టుని 
రాకకోసం నిరీక్తిస్తున్నది. 

వచ్చిన కర్టుడు విషాదవదనంతో పెద్దలందరినీ చూసి ః 


దమమును సత్యముం తపము దానము కీలము 
అస్త్ర) వీర్య శౌర్యములును భీష్మ నందకలవు 
అట్టి మహాత్ముడు పోర ఏల్గె...అంచు విషజ్ఞామూర్తియై. 


భీష్మపితామవుడు అంపశయ్య చేరేవరకూ ఆయన గురించి ఏనాడూ 
మంచిమాట ఆడి ఎరుగని కర్షుడు ఈనాడు మాట్లాడుతున్న పద్ధతి చూస్తే - 
ఆయన విషయమై కర్టుని అంతరంగం అర్ధమవుతుంది. 

మనసులోపలి మనసులో భీష్ములవారి మీద అపారమైన గౌరవ 
మర్యాదలున్నా దుర్యోధనాదుల తృప్తి కోసమే. యింత కాలం కర్టుడు 
ఆయనను పరుషభాషణతో అవమానించాడు. 

ఇప్పుడింక ఆ ధోరణి విడిచి వాస్తవాన్ని, తన అంతరంగాన్ని నిర్భయంగా 
ప్రకటించాడు. 


[1 క్ష రామాయణ భారతాలు 


కర్టుడేకాదు, నేటికీ ఎందరో యిలా ప్రవర్తించే నాయకులు మన కంట 
పడుతూనే వుంటారు. 

(బ్రతికీనంతకాలం ప్రతిషక్షనాయకులను. విమర్శించి, అవమానించినవారే, 
మరణానంతరం - 

ఆహా! వారు లేని లోటు తీరేది కాదు. ఒక మహా నాయకుడు 

మరణించాడు. ఆయనకు తల వంచుతున్నాం, అంటూ శ్రద్దాంజలి లర్బించే 
వారందరికీ కర్టుడే గురువు. 

విషాదభరితమై న మనస్సుతో వాస్తవం పలికిన కర్టుడే, కొంతసేపటికి 
ఉపశమనం పొంది ఏమన్నాడో కూడా ఓపికగా చిత్తగించండి: 

పాండవులతోపాటు వారి వెంట వున్న సాత్యకి ప్రముఖుల గర్వం 
అణగదొక్కి నేలకూల్చి రాజ్యలక్ష్మిని దుర్యోధనునికి అప్పగిస్తాను, అని 
గర్జించాడు. 

మరి కొద్ది క్షణాలలోనే- 


కౌరవులం గాచుచు 

రణశూరుల పాండవుల నోర్చుచుం 
కీర్తి కరస్తార విహారత భీమ్మువి చేరం 
జనుకంటె ఒప్ప సెప్పం గలదే! 


మనవారిని రక్షిస్తూ, పాండవులతో పోరాడుతూ మహావీరుడైన భీష్ముని 
చేరడం కంటె ఏం “కావాలి, అని తన మనసులోని భావాన్ని 'వ్యక్తంచేశాడు. 
భీష్మునంతటివాడు పడిపోయాక ఇంకెవరు నిలుస్తారనే ఊవా కలిగింది కర్టునికి. 

ఆ మాటలు వింటున్నప్పుడు మనిషి మనసు క్షణాలలో ఎలా 
మారుతుందో బోధపడుతుంది. మానవ మనస్తత్వాన్ని మవార్షి వ్యాసుడు ఎంతగా 
అవగాహాన చేసుకుని భారత మహేతిహాసాన్ని అందించాడో తెలిసినప్పుడు వివేక 
హృదయం పొంగి పులకించి తీరుతుంది. 

న! |! త 

అనంతరం కర్ట్ణుడు మరొకమారు భీష్మ పితామవుని దర్శనానికి 

వెళ్ళినపుడు ఆ వృద్ధయోధుడంటాడు - 


జన్మమున నయ్యెడు చుట్టురికంబు కంటె 
సుస్టిరతరమైన సంగడముచేనగు 


రామాయణ భారతాలు 112 


బాంధవ మెక్కుడండు - 


అంటాడు. 
అంటే అన్నదమ్ముల బాంధవ్యం కంటె 'స్నేవాం బలిమై నది, అనే 
విషయం నాటినుంచి నేటివరకూ అనుభవంలోకి వన్హుస్వు విషయం. 
కర్టుడు తిరిగి రాగానే దుర్యోధనుడు మన సేనకు అధిపతిని నిర్ణయించు, 
అనా ఎడు. . 
అప్పుడు కర్టుడు మాట్లాడిన తీరు రాజకీయవాదులందరూ అనుదినం 
పాఠంగా స్వీకరించవలసినది. 
మహారాజా! మన సేనలో - సేనాధిపతి పదవికి అందరూ తగినవారే. 
అయితే ఆ అధికారం ఎవరికిస్తే అందరూ ఆమోదిస్తారో వానినే నిలబెట్టాలి. 
మన సేనలో అంతటివారు (ోణాచార్యులు. 
ఆయన మనందరికీ గురువు విప్రవరుడు, వృద్దుడు, అన్నిటినీ మించి 
రణకోవిదుడు. కనక సర్వసేనాధిపతిగా ఆయవను అభిషేకించాలి, అన్నాడు. 
అదీ కర్ణుని అంతరంగం. నిన్నటిదాకా భీష్మ, (దోణులను 
తూలనాడుతూ మాట్లాడినా ఈ సమయంలో తన వివేకాన్ని విడిచిపెట్టి వారి 
వారి విశిష్ట. లక్షణాలను నిరాఘాటంగా వ్యక్తం చేయగల ఉదార హృదయుడు 
కర్టుడు: అంతేకాదు ధీమంతుడు కూడా. | 
(దోణాచార్యులు సర్వసేనాధిపతికాగానే, దుర్యోధనుని కావలసిన వరం 
కోరుకోమన్నాడు. 
ఆచార్య, ధర్మరాజుని సజీవంగా బంధించి తీసుకువస్తే చాలు, అన్నా న్నాడు 
' దుర్యోధనుడు. 
సంతోషంతో దోణాచార్యులు ః నాయనా, ధర్మరాజు అజాత శత్రువనే 
మాట యిష్పుడు యధార్ధమైంది కత్తులు దూసి రణరంగంలో నిలబడినప్పుడు 
కూడా వానిని చంపమనక్రుండా, సజీవంగా బంధించి తెమ్మంటున్నావు; 'అంకే 
వారికి అర్హరాజ్యం యివ్వడానికి సంకల్పించావా, సంతోషం, అనా ఎడు మాయా 
మర్మం ఎరుగని ధనురాచార్యుడు. 
దుర్యోధనుడు వికటంగా నవ్వి ః గురుపూజ్య ఇప్పుడు టా. 
సంవారించామో, అర్జునుడు గాండీవం సంధించి శరవర్షంతో మనలనందరినీ 
ముంచెత్తుతాడు. 


113 రామాయణ భారతాలు 


కాక, _ పాండవులందరినీ నేలకూలిస్తే వాసుదేవుడు సుదర్శన 
చ(క్రధారలతో మా సోదర, బంధు, మిత్రు అందరినీ యమసదనం చేర్చి, 
రాజ్యాన్ని తన మేనత్తకు దారవోసి తీరుతాడు. 

అందుచేత, ధర్మరాజును సజీవంగా బంధించి తీసుకువస్తే మళ్ళీ 
జూదానికి కూర్చోబెట్టి, సునాయాసంగా అరణ్యానికి పంపి, హాయిగా సామాజ్య 
భోగాలు అనుభవిస్తాను, ఎలా వుంది నా దురాలోచన! అని మితు్రల్వవెపు 
తిరిగాడు. 

అందరూ వాని ఆలోచనకు సంతోషపడ్డారు. 

(దోణాచార్యులు చింతాకులిత వృదయంతో - ఎంత నీచమైన ఊవా 
వీనిది, అనుకుని, ఆలోచించి ః 

దుర్యోధనా, అర్జునుడు ధనుర్దారియై నిలబడి వుండగా దేవతలు కూడా 
పాండవులను తేరిచూడలేరు; ధర్మరాజు దగ్గరగా. అర్జునుడు లేకుండా 
చూడగలిగితే అవలీలగా తీసుకురాగలను, అన్నాడు. 

ఆ వార్త పాండవ సేనా శిబిరాలకు చేరింది. 

ధర్మరాజు దీనవదనుడయాడు. 

అధ్జునుడు అ(గ్రజా! ఆచార్యులవారి మాటకు అంత భయపడవలసిన 
పనిలేదు. నే నుండగా మిమ్మల్నెవరూ ఏమీ చెయ్యలేరు, అని ధైర్యం చెప్పాడు. 

ఇక్కడ దుర్యోధనుని బుద్ది యింకా ఎంత దుర్మార్గంగా, కుటిలంగా 
వున్నదో బోధపడుతుంది. 

యుద్దంలో గెలుపు సాధించలేమని అప్పుడే నిశ్చయించుకున్నాడు. 
అందుకే మళ్ళీ ధర్మరాజుతో మాయాద్యూతం సాగించి వారిని అడవులపాలు 
చేద్దామనుకున్నాడు. 

ఆ మాట అంటున్నప్పుడు కర్ణ, దుశ్శాసనులు దగ్గరే వున్నారు. 
వారెవరూ ఈ ఆలోచన ఖండీించకుండా మౌనంగా నిలబిడ్డారు. అంక వీని 
మోసకారితనాన్ని సమర్థిస్తున్నట్లే కదా! 

ఇక్కడితో అవలేదు. 

ఈ పర్వంలోనే దుర్యోధన, దుళ్ళాసనులు చావుదెబ్బలు తిని 
పలాయనం పఠించిన సందర్భాలూ వున్నాయి. య 

కృష్ణుని సోదర్శుడైన సాత్యకితో పోరు సాగిస్తూ వాని ధాటికి నిలబడలేక 
పారిపోయి వచ్చాడు దుశ్శాసనుడు. 

వచ్చిన దుశ్శాసనుని వెపు నవ్వుతూ చూసి 


రామాయణ భారతాలు క. 


ఏమి యువరాజు విభునకు సేమమె! 
'సెంధవువి ఏమిచేసె నరుడు 

పివేమిటి కిట్లీ రధికస్తోమముతో విరిగితి 
ఎందు జొచె )దవింకన్‌ 1 


రాజుగారి తమ్ముడుగారు కుశలంగా వున్నారా ! 

సైంధవుని స్థితి ఎలా వుంది, అర్జునుడేం చేస్తున్నాడు! నాయనా, 
ఇప్పుడెక్కడికి పారిపోదామనుకుంటున్నావు? 'యుద్ధమంటే అటుకులూ, బెల్లం 
కలుపుకు తినడంకాదు. నిండు సభలో నిస్సహాయ దశలో వున్న ఆడబిడ్డ 
చీరలు విప్పడం కాదు. 

వెళ్ళు, వెళ్ళు మీకు సాయపడవచ్చిన వీరుల (ప్రాణాలు పోతుంటే నువ్వు 
ఒళ్ళు దాచుకోకూడదు, అని పంపుతాడు. 

(దోణాచార్యుల సేనాధిపత్యంలో యిటువంటి సని స్నవేశాలు రెండు 
మూడు కనిపిస్తాయి. 

భీష్మపితామవుని వలె ఈయనకు సానుభూతి లేదు. ఉభయపక్షాల 
యోధులూ తన శిష్యులే. వారిలో విద్యను విశేషంగా ప్రదర్శించేవారు కనిపిస్తే 
ఆయనకు గుండె పొంగిపోతుంది. పలాయనం పఠించే శిష్యులమీద ఆయనకు 
జాలిలేదు. అసహ్యం. 

సరియైన గురువెవరయినా తన శిష్యుడు ముందుకు సాగుతూంటే 
సంతోషిస్తాడు, మందకొడిగా వెనకబడుతూంటే బాధతో కుములుతాడు. అదే 
(దోణాచార్యునిలో కనిపిస్తుంది. 

(ోణపర్వంలో 'ప్రధాన ఘట్టాలు పద్మవ్యూవాం, సెంధవ వధ. 

అభిమన్యుని చంపడానికి నలుగురయిదుగురు మహారథికులు చుట్టుముట్టు 
వలసి వచి ఎంది. 

గురు డశ్వంబుల గూల ను. 

కృపుడు చంపె సారథి - 

శకుని, కృతవర్మ, శల్య, బాహ్లిక, కృప, కర్ణ, అశ్వత్చామలు తమతమ 
శస్తొస్త్ర ప్రయోగంతో చీకాకుపరుస్తున్నా _ చలించకుండా పోరాటం 
సాగించాడు, యువీరుడు అభిమన్యుడు. 

చివరకు దుశ్శాసనుని కొడుకుతో సాగిన పోరాటంలో ఉభయులూ 
నేలకూలుతారు. 


115 రామాయణ భారతాలు 


ఈ విధంగా అందరు యోధులు కలిసి అభిమన్యుని పడగొట్టారు. ఈ 
అధర్మానికి ప్రతీకారంగా చక్రం అడ్డువేసి సంధ్య సమీపించిందనే భమ కల్పించి 
సెంధవుని తల తరిగించాడు వాసుదేవుడు. 

యుద్ధంలో జరిగిన ధర్మాధర్మాల విషయం కృర్ణవధ దగ్గర వాసుదేవుని . 
నోటనే వినిపించాడు భారత సంహితా రచయిత వ్యాసమహర్షి. 


"పాశుపతం 


ఈ పర్వంలో అత్యంత ప్రధానమై నది పాశుపతాస్త్ర, వినియోగం. 
అయితే అటు అభిమన్యువధ, ఇటు సైంధవ వధ, (ద్రోణ వధ యింకా ఎందలో 
మహారథికుల మరణంతో కోలావాలంగా సాగిన సని స్నవేశాలలో పాఫుపతం 
సామాన్యుల దృష్టి ముందు నిలబడలేదు. 

అయినా యిది ప్రధానంగా ఎందుకు చెప్పుకోవాలీ అంటే, అర్జునుడు 
పరమశివుని మెప్పించి సాధించుకున్న అస్త్రం యిది. దీనికి వినియోగం లేకపోతే 
అంత శ్రమపడి సాధించడం వ్యర్థం. 

అంతటి అస్తొన్ని సాధించినందుకు దానికి ప్రయోజనం ఉండాలి కాదా! 

అది ఎంత ప్రయోజనాన్ని సాధించిందో సావధానంగా చిత్తగించండి. 

సెంధవుని శిరసు ఎవని చేతులనుండి నేలపడుతుందో వాని తల వేయి 
విక్కలవుతుందన్నాడు, సింధురాజు వృద్ధక్షాత్రుడు. 

ఇక్కడ ఉదయంనుండీ సైంధవ . వధోద్యుక్తుడై వూపిరి సలపకుండా 
పోరుసాగిస్తున్న అర్జునుడు సంధ్యా సమయానికి వాని శిరస్సు ఎగరగొట్టు 
గలిగాడు. అది క్రిందపడిందో అర్జునుని శిరసు లల అది తెలిసిన 


కృష్ణుడు - 


ఈ తల పుడమిం పడనీక 
అతవి తొడమీద వెచునది 
ఆపని విఖ్యాతంబగు 
పాశుపతము చేతన యగుగాక 
యొంట జెల్లునే మనకున్‌ ॥ 


రామాయణ భారతాలు - 116 


పాశుపతాస్త్రం సంధించి ఈ శీరసును వాని తండి) చేతులలో పడగొట్టు 
అన్నాడు, అది “అలా వెళ్ళి వృద్ధక్షాతిని తొడమీద పడడం, ఆయన 
అసవ్యూుంతో దానిని నేలమీదకు తొయ్యడం, తక్షణం ఆ వృద్ధుని శిరసు 
ముక్కలవడం... 

అంటే పాశుపతం జగత్సంహారానికే కాక నిర్మాణ కార్యక్రమానికి కూడా 
ఉపయోగపడే అణుశక్తి వంటిదని (గ్రహించాలి. 

శక్తి అనేది ఏదయినా సక్రమంగా వినియోగించుకోగలిగితే అది 
'ప్రయోజనాత్మకంగా కూడా పనికి వస్తుందని నేటి వెజ్ఞానికుడు. చెప్పే సత్యాన్ని 
భారతంలో పాశుపత సన్నివేశంతో అనుసంధించుకోగలిగితే నాటి వారి వివేక 
వికాసం ఎంతటిదో తెలుసుకోగలం. 

పాశుపతం అర్జునుడు సాధించుకోకపోయినట్లయితే సెంధవ వధతో 
భారతం పరిసమాప్తమయేది. దుర్యోధనుడు సింహాసనం ఎక్కేవాడు, ధర్మం 
మీద అధర్మం విజయం సాధించి నిరాఘాటంగా సాధుహింస సాగేది. 

ఆ ప్రమాదం రాకుండా ఉండడానికే పాశుపతం పరమశివుని నుండి 
అర్జునునికి లభించింది. 

దీనిని మానవుల మీద ప్రయోగించకూడదని శివుడు శాసించినట్లు 
ఉద్యోగ పర్వంలో అర్జునుడే అంటాడు. అంట్‌ అది జగత్సంహారానికి మాత్రమే 
వినియోగపడుతుందికనకదాన్ని ఎప్పుడుపడితే అప్పుడు ప్రయోగించకూడదని 
(గ్రహించాలి. 

న! వ అ 

మొత్తంమీద యీ పర్వంలో మహారథికులెందరో నేల కూలారు. 
చివరకు దోణాచార్యులు కూడా ధృష్టద్యుమ్నుని కత్తికి బలి అయ్యారు. 

అనంతరం కర్ధపర్వం- 

ఇందులో శల్య సారధ్యం, క్యర్ణవధ, రెండూ ప్రధానమై నవే. 

సంజయ రాయబారం వలెనే శల్యసారధ్యం కూడా. 

కర్ర విరగదు, పాము చావదు. 

రాయబార కృత్యంలో సంజయు డెంతటివాడో, తనకిష్టం లేని వానికి 
సారధ్యం వహించడంలో శల్యుడూ అంతటివాడే. 

ఎందుకంటే రాయబారాన్ని సఫలమూ _ విఫలమూ చెయ్యకుండా 
వచా ఏడు సంజయుడు. 

అలానే శల్యుడు సారధ్యంలో ఎవరినీ చంపనివ్వలేదు, కర్ణుని 
చావనివ్వలేదు. 


కం. రామాయణ భారతాలు 


ఉభయులూ పరిస్టితిని చల్లదబరిచిన వారే తప్ప అగ్నిని మండించిన వారు 
కాదు. 

అందుకే భారతంలో సంజయ రాయబారమూ, శల్యసారధ్యమూ ఒకే 
స్టాయికీ చెందినవి. 

ఇక కర్టుని మరణం - 

శల్యుడు సారధ్యంలో ఉండగా చావలేదు కర్ట్డుడు. భూమిలోకి (కుంగిన 
రథ చక్రం ఎత్తుకుంటుండగా కృమ్ణుని _(పేరణతో అర్జునుడు బాణం సంధించి 
సంవారించాడు. అంతే'తప్ప శల్య సారధ్యం కారణంగా కర్టుడు చావలేదు. 

ఆ సమయంలో కర్టుడు ః కృష్ణా! నువ్వు దగ్గరుండి ఈ అధర్మం 
చేయిస్తున్నావా? అని ప్రశ్నించాడు 

అప్పుడు కృష్ణుడు : కర్ణా! ఏమిటంటున్నావు. ధర్మమా! ఆశ్చర్యంగా 
వుంది. నీకు కానీ, మీ దుర్యోధనునికి కానీ ధర్మశబ్దం తెలుసా. 

నాకు సంతోషంగా వుంది. మృత్యు ముఖంలో పడుతూ అయినా 
ధర్మమీమాంస తెచ్చావు. 

సావధానంగా విను 

నిన్నగాక మొన్న అందరు మహారథికులు చుట్టుముట్టి అభిమన్యుని 
వధించడం ధర్మమే అనుకున్నావా! 

ఉత్తమ వంశ సంజాత అయిన ద్రుపద రాజనందనను నిండుసభలో 
కొలువుకు జుట్టుపట్టి యీడ్చి తెచ్చి వస్తోపహరణం చెయ్యడం ధర్మమేనా! 

మాయాద్యూతం ధర్మమా! లక్క యింట బెట్టి నిష్ప ముట్టించి 
పాండవులను కడతేరుద్దామను కోవడం, అన్నంలో విషం కలిపి పెట్టడం, 
పాములచేత. కరిపించడం, నదులలో తోయించడం యివన్నీ ధర్మాలనే 
భావించారా మీ రందరూ. 

ఆనాడు ధర్మం గురించి మీ మనసులు ఆలోచించాయా, ఇప్పడు 
(ప్రాణాల మీదికి వచ్చింది కనుక ధర్మ చర్చకు దిగావు. ఈ ధర్మదృష్టి నాడే 
వుంటే ఇప్పుడీ వంశనాశనం, ప్రజా క్షయం జరిగేవి కావు. ధర్మకర్మలకూ, 
పాపకార్యాలకూ ఫలం అనుభవించక తప్పదు. మనం చేసే అన్యాయాలకూ, 
దుష్కార్యాలకూ ప్రాయశ్చిత్తం యూ జన్మలోనే అనుభవించడం (శ్రేయస్కరం. 
మీరు చేసిన అధర్మాన్ని అధర్మంతోనే ఎదుర్కోవడం దోషంకాదు. 

ముల్లు విరిగితే మల్లిమొగ్గతో తియ్యం, ముల్లుతోనే పీకుతాం. వజ్రాన్ని 
వజ్రంతోనే ఛేదించాలి అలానే మోసాన్ని మోసంతోనే భేదించడం 
లోకధర్మం.ధర్మ విషయంలో నాకంటె తెలిసినవాడివి కావు. 


రామాయణ భారతాలు 118 


న్న 


యద్య దాచరతి శ్రేష్ట: 
తత్త దే వేతరో జనాః 


అంటూ అర్జునునిచేత బాణం విడిపించడం, అది కర్టుని శిరసు 

నేలకూల్చడం ఏకకాలంలో అయిపోయాయి. 
అ అ ఖై 

ఇక్కడ మరికొంత ఆలోచించాలి. 

ధర్మం అనేది మూడు విధాలు. 

సామాన్య ధర్మం, విశేష ధర్మం, ఆపద్ధర్మం. 

సాంసారిక జీవితం సాగిస్తూ, సుఖంగా టబతికేవారికందరకూ అవశ్యం 
ఆచరించదగ్గది సామాన్య ధర్మం. 

ఆ యా దేశకాల వ్యక్తులకు అనుసరణీయం విశేష ధర్మం. ఇక విషమ 
సమస్యలు ఎదురయినపష్ట్పుడు, [ప్రాణాపాయం ఏర్పడినప్పడు ఆపద్దర్మం. 

ఈ మూడు ' ధర్మపథాలూ తెలపడానికే భారతం అవతరించింది. 
అంతేకాని ధర్మం ఎప్పుడూ స్టాణు రూపంలో ఉండదు. ఈ రహస్యం 
తెలియకపోతే భారతయుద్ధం అంతా అధర్మంగానే కనిపిస్తుంది. 

వు ట్ర ఖై 

యుద్ధంలో పాండవులు అన్యాయం చేశారని వాపోయే వారందరూ 
ఆనాటి వరకూ దుర్యోధనాదులు చేసిన దుర్మార్గాలను విస్మరించారా! 

లేకపోతే, చచ్చిపోతున్నారు కనక కురువంశీయుల మీద జాలితో యీ 
వాదానికి దిగుతున్నారా! బాగా ఆలోచించాలి. 

సామాన్యులవలె- 

ఎంత దుర్మార్గడయినా వాళ్తీ చంపడం న్యాయంకాదు, అనే ధోరణి 
వివేకులు అనవలసింది కాదు. 

దేశం, కాలం, పాత్ర ఈ మూడింటి మీదా ఆధారపడి ఉంటుంది ధర్మం. 

దురదృష్టవశాత్తూ యీనాడు ప్రపంచానికి దుష్ట చతుష్టయ దుర్మార్లమే 
ధర్మంగా చెలామణీ అవుతున్నది కనక అసలు ధర్మం తలియక భారత - 
రామాయణాల మీద దుమ్ము జల్టుకుంటూ సంతోషిస్తున్నారు. 

వారిని అలా. విడిచి - మనం భారత కథలోకి వస్తే- 

కర్టుని అనంతరం శల్యుడు సర్వ సేనాధిపతిగా నడిపాడు, నేలకూలాడు. 
సేన సర్వం నాశనమయింది. 


119 రామాయణ భారతాలు 


దుర్యోధనుడు పలాయనం పఠించి, కురు శ్షేతం పాలిమేరలల 
సరోవరంలో దాక్కున్నాడు. 

ఆ సంగతి తెలిసిన పాండవులు అక్కడకు చేరి, దుర్యోధనుః 
అభిమానం రెచ గొట్టి పె పెకి రప్పించి, ద్వంద యుద్దానికి ఆహ్వానించారు. 

ఆ గదాయుద్దంలో భీముడు దుర్యోధనుని తొడలు విరగగా 
నేలకూల్చాడు. 

ఈ సన్నివేశంలో దుర్యోధనుడు గదాయుద్ధ ధర్మం లేవనెత్తగా కృష్ణుడు 
కర్టుని కిచ్చిన సమాధానమే యిచ్చాడు. 

అ ఠి అ 

దుర్యోధనుడు (ప్రాణావసాన దశలో వున్నాడు. 

పాండవులు వెనుదిరిగి తమ శిబిరాలకు నడుస్తూంటే కృమ్ణుడు వారిని 
నదీ తీరానికి నడిపించాడు. 

టు ధర్మరాజు ః వాసుదేవా! ఇప్పుడు నువ్వు వుటావుటి 
వాస్తినాపురం వెళ్ళి మా పెద్దతల్లి గాంధారికి ఆగ్రహం రాకుండా ఓదార్చి రావాకి 
ఆ పతివ్రతా శి ంు ఒక్క పరుష వాక్యంతో మా అయిదుగురినీ యమసదనం 
చేర్చగలదు, అన్నాడు. 

శ్రీకృష్ణుడు వుటావుటీ తన రథం మీద వాస్తినాపురం చేరి 
ధృతరాష్ట్రిని పలుకరించి, గాంధారిని సమీపించాడు. 

ఆవిడ పుత్రశోకంతో విచారిస్తున్నది. 

శ్రీకృష్ణుడు ః అత్తా దేనికి విచారిస్తావు. ఈ విపత్తు రాకుండా చెయ్యాలని 
నువ్వు బోధించావు, మీ వంశ వృద్దులు భీష్ములు, గురువులు దోణులు, నేను, 
మవార్షులు చెప్పేనా వాని చెవికెక్కలేదు; అయిపోయిందంతా. రాజమాతవు, 
కన్న సంతానం అందరూ రణరంగంలో వీరోచితంగా పోరాడి వీరస్వర్గం 
చేరారు. ఇంతకంటె వీరమాతకు ఏంకావాలమ్మా! పుట్టిన (ప్రాణి గిట్టక తప్పదు. 
అందుకోసం విచారించడం వివేకం కలవారు చెయ్యవలసిన పనికాదు. కన్నీరు 
వొత్తుకో! పెద్దదానివి. నీకు చెప్పతగిన వారం కాము. అనంతరం కర్తవ్యం 
ఆలోచించు. 

గాంధారి ః నిజమేనయ్యా! కాని నూరుగురు బిడ్డలు. ఒక్కడూ 
మిగలలేదు. ఎంత రాజమాతనయినా నేనూ కన్నతల్లిని పుతశోకం నా 
గుండెను సుడులు తిష్పుతున్నది. 

కొంతసేపు ఆవిడతో ఆశ్వాసన ప్రసంగం సాగించి, తిరిగి పాండవులను 
సమీపించాడు. 


'వాయణ భారతాలు 120. 


ఠి అ అ 

అశ్వత్థామ దుర్యోధనుని చేరి సర్వ సైన్యాధిపతిగా అభిషిక్షుడె, 
సరమశివుని ఉపాసించి, అర్హరాత్రిలో పాండవ శిబిరాలు ప్రవేశించి 
“ప్టద్యుమ్నుని చిత్రవధ చేసే, "ఉపపాండవులను సంవారించి, మిగిలిన 
ాధ్రులను కడతేర్చి, ఆ విషయం దుర్యోధనునికి చెప్పి అడవులలోకి 
వళ్ళిపోయాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు. అంతిమ శ్వాస విడిచాడు 


త ప్తిగా. 
అ |! అ 


తెల్లవారుతూండగా అశ్వత్థామ చేసిన . అమానుష సంహార కాండ 
(ద్రౌపదీదేవి చెవిని బడింది. ఆవిడ గోలుగోలున విలపిస్తూ తన బిడ్డలను చంపిన 
అశ్వత్థామను సంవారించేవరకూ తన శోకం చల్దారదని భీమసేనుని పంపింది. 

అప్పటికే వాసుదేవుడు ఆ రవాస్యం (గ్రహించి, అర్జునుని వెంటబెట్టుకుని 
వెళ్ళాడు. 

సుదూరాన ' అశ్వత్థామ ఒక చెట్టు నీడలో తపోదీక్షలో వున్నాడు. 
భీమసేనుని చూస్తూనే నారాయణాస్త్రం సంధించాడు. 

అది (గ్రహించిన కృష్ణుడు అర్జునునిచేత ప్రత్యస్త్రంగా అదే శక్తిని 
విడిపించాడు. 

అప్పుడు అశ్వత్థామ “అపాండవం” కావాలని విడిచిన అస్త్రం ఉత్తరా 
గర్భస్థ శిశువును సంవారించడానికి వడుతూంటి, సుదర్శనంతో ఆ శిశువును 
రక్షించాడు. రక్షిత్తుడైన ఆ శిశువే పరీక్షిత్తుగా రాజ్యపాలన చేస్తాడు. అది భారతం 
చివరి కథ. 

ఈ సందర్భంలోనే మరొక అద్భుత సన్నివేశాన్ని స్మరించుకోవాలి. 

యుద్ధం పూర్తికాగానే, కృష్ణుడు ః అర్జునా! రథం దిగు, అని తన ప్రక్కగా 
నిలబెట్టుకున్నాడు. 

ఆ క్షణంలో రథం భస్మమైంది. 

అర్జునుడు తెల్లబోయి చూస్తున్నాడు. 

అర్జునా! భీష్మ, ద్రోణులు విడిచిన అస్తా 9లను రథం మీద నిరోధించాను 
ఇంతవరకూ. ఆ దివ్యాస్తొలను విడిచెయ్యాలి. వాటి శక్తికి రథం బూడిద 
అయింది, అన్నాడు కృష్ణుడు. 

అర్జునుడు ఆశ్చర్యంగా రెండు చేతులూ జోడించాడు. 

అ అ అ 


121 రామాయణ భారతాలు 


అనంతరం కృష్ణుని వెంటబెట్టుకుని పాండవులయిదుగురూ 
ధృతరాష్ట్ర ని చేరి ఆయన పాదాల మీద పడ్డారు. 

అప్పుడాయన ః నాయనా! మహాబలీష్టుడయిన భీమసేనుని సాహసం 
నాకెంతో ఆనందం కలిగించింది. వానిని గాఢంగా కౌగలించుకోవాలని వుంది. 
దగ్గరగా రా భీమసేనా! అనగానే అమాయకంగా భీముడు కదులుతూంటే, 
కృష్ణుడు వానిని ఆపి అంత క్రితమే తయారు చేయించిన భీమున్ని ఇనప 
విగ్రహాన్ని ఆయన దగ్గరకు చేర్చించాడు. 

ధ న 'గాఢాలింగనంలో ఆ ఉక్కుబొమ్మ తునాతునకలయింది. 

ధృతరాష్ట్రుడు అట్టుహాసం చేస్తుంటే, 

కృష్ణుడు * మామా! నీ మనసు తెలిసి ఇనప విగ్రహాన్ని నీ 
ముందుంచాను. నీ బలశక్తులు నే నెరుగుదును. నువ్వు పీప్పిచేసింది ఆ 
ఉక్కుబొామ్మను. ఇప్పుడు భీమసేనునితో పాండవులయిదుగురినీ సంవారించినా 
నీ బిడ్డలలో ఒక్కడయినా (బతికి వస్తాడా! అని మందలించాడు. 


గాంధారి 


ధర్మరాజు వినయంగా చేతులు జోడించివెళ్ళి గాంధారి పాదాలమీద పడీ ః 

మహారాణీ! వంశ నాశనానికి తలపడిన పాపిని నేను; నన్ను శపించు, 
బిహిష్కరించు, నిందించు, అంటూంళేే, భీమసేనుడు వచ్చి: 

అమ్మా! నీ కొడుకులందరినీ సంహరించిన మహాపాపిని నేను. నన్ను 

దండించు, శపించు, అన్నాడు. 

ఆవేదనాభరితమై న హృదయాన్ని చిక్కబట్టుకుని ఆ పతివ్రతామ తల్లి ః 
నాయనా! నేను పెద్దీదాన్ని, ఎలానో ఓదార్చు “వాందుతాను. మూ కోట్‌లు 
(ద్రౌపది పుత్రశోకంతో వున్నది. వెళ్ళి ఆ బిడ్డను చూసుకోండి, అని పంపుతూ, 

దేవకీనందనా! ఒక్క క్షణం ఆగవయ్యా, కొంచెం మాటాడాలి అంది. 

అంతక్రితమే వ్యాసులవారు వచ్చి: 
. అమ్మాయీ, కురుక్షేతంలో నేలకూలిన వారందరినీ చూడడానికి 
వడతావా? అని అడిగాడు. 

మహామునీ! పెళ్ళిపీటల మీద కూర్చుంటూ పాతివ్రత్యదీక్షతో రెండు 
కళ్ళకూ గంతలు కట్టుకుని నేటివరకూ అలానే గడిపాను. జీవితం చరమదశలో 


రామాయణ భారతాలు 122 


ఆ నియమానికి భంగం రానివ్వాలని లేదు. ఈ వస్త్రం యిలా వుండగానే 
సంగ్రామ రంగాన్ని చూసే అవకాశం కల్పించండి, అంది గాంధారి. 

యుద్ధ (ప్రారంభవేళ సంజయునికి ఆయన అనుగ్రహించిన శక్తి గాంధారికి 
తెలుసు కనకనే ఆ కోరిక కోరింది. 

ఆయన అనుగ్రహించి వెళ్ళాడు; ఆయనను సాగనంపి శ్రీకృష్ణుడు 
వచ్చాడు. 

గాంధారి గంభీరంగా ః సావధానంగా కూర్చోవయ్యా, ఈ పద్దెనిమిది 
రోజులు సాగిన సంగా)మ విశేషాలు చూపిస్తాను, అంది. 

మాట్లాడకుండా కూర్చున్నాడు వాసుదేవుడు. 

యుద్ధ మధ్యంలో పార్టసారధిగా నిలబడి అతిరథులు, మహారథులు, 
పద్దెనిమిది అక్షాహిణీల యోధులు వీరస్వర్గానికి వెడుతూంటి సాక్షగా నిలిచిన 
వాసుదేవునికి చెపుతున్నది. ' 

అంతఃపురంలో కళ్ళకు గంతలు కట్టుకు కూర్చున్న నూరేళ్ళు _పెబిడిన 
సాధ్వీమణి. 

నిశ్శబ్దంగా వింటున్నాడు, సర్వగాథను నడిపిన కృష్ణుడు. 

గాంధారి ః; చూడవయ్యా, ఒక్కసారి దృష్టి సారించి. 

ఎవరయ్యా, కురు నేత రణరంగానికి ఆవలి వాద్దున సరోవరం గట్టుమీద 
ముళ్ళకంచెల మీద బిండరాళ్ళ పానుపు మీద తల వుంచి శయనిస్తున్నవాడు, 
కనిపిస్తున్నాడా తొడలు విరిగి పడి వున్నాడు. 

ఎరుగుదువా ఎవలో! 

ఒకనాడు ఈ దేశంలోని చదక్రవర్తులందరూ నవరత్న ఇచితమై న బంగారు 
కిరీటాలతో ఆ పాదాలకు నమస్కరించడం ఎరుగుదును. 

అంతఃపురంలో వాంసతూలికా తల్పం మీద అలవోకగా శయనించి, 
చిరునవ్వుతో చిటికెలు వేస్తూ... నవయౌవనాంగుల నాట్యాలూ, మృదు మధర 
గళాలతో పాడే గీతాలూ వింటూ సుఖంగా నిద్రించే బిడ్డ! 

ఈనాడు కుక్కల, నక్కల అరుపులు సంగీతం! 

రాళ్ళు, ముళ్ళకంపలు హంసతూలికా తల ఏం! 

ఏ జన్మలో చేసిన పాపఫలం అనుభవింఛడానికో యింకా టబతిక్తీ 
వున్నామ. 

వళల్లమబ్బుల మధ్య మెరుపుతీగలా కనిపించే ఆ యువకుని చూడు. 

వాసుదేవా, చూడవయ్య్యా! నా బిడ్డ వికర్ణుని శరీరం మీద రాబందు వాలి 
మొనదేలిన ముక్కుతో ఆ మణికట్టుమీద పొడుస్తుంటే దాని ముక్కు 


123 రామాయణ భారతాలు 


వంగుతున్నదే కాని 'చేతిలో దిగడంలేదు. చిన్ననాటి నుండీ వ్యాయామంతో, 
ధనుర్విద్యా సాధనతో ఉక్కులా తయారయిన శరీరం అది. 

కన్నులు మరికాస్త దూరానికి నడిపి చూడు,. కనిపిస్తున్నదా 
చంద్రబింబంలా ఎలా వెలుగుతున్నదో ఆ వదనం! 

ఎవరయ్యా ఆ వీరుడు? 

ఎవని మీద నా బిడ్డ ఆశలు పెంచుకుని, ఏ మహాయోధుని వీరత్వం 
అండగా, రణరంగానికి దిగాడో ఆ వీరుడు కర్షుడు. పరశురాముని శిష్యుడు, 
నేలకూలి మూడురోజులెనా యింకా ఎలా వెలుగుతున్నదో వాని వదనార 
విందం! 

నడపవయ్యా, నీ దృష్టిని... ... 

కనిపిస్తున్నాయా! కుక్కలూ నక్కలూ పీక్కుతింటున్న పాదాలు... 

ఎవరివయ్యా ఆ పాదాలు! 

ఈనాడు ప్రపంచంలో కత్తిపట్టగల యోధుడెవడైనా సరే,. ధను 
సంధించగల శూరు డెవడైనా ఆ కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిమీద చల్లుకుని సాష్టాంగ 
ప్రమాణం చెయ్యాలయ్యా. ఆ పవిత్ర పాదాలను కుక్కలూ, నక్కలూ 
నిర్దాక్షిణ్యంగా పీక్కు తింటున్నాయి. ఎవరాయన ? ధనురాచార్యులు 
(ోణాచార్యులవారు. 

దేవేంద్రుడూ, పరశురాముడూ సాధించిన అస్త్రవిద్య అంతా ఆయన 
అరచేతిలో వున్నదయ్యా. కురు పాండవులే కాదు మీ తమ్ముడు సాత్యకి కూడా 
ఆయన దగ్గర చేతులు జోడించి నిలబడిన శిష్యుడే. 

ఆయన యిల్లాలు కన్నీరు మున్నీరుగా శోకిస్తూ వినిపించే విలాపగీతమే 
సామగానం అవుతున్నది, చూస్తున్నావా! మిగిలిన శిష్యులందరూ ఆచార్యులవారి 
న! బాణాలనూ, రథాన్నీ చితిగా పేరుస్తున్నారు. 

'స్త,విద్య అస్తమించిందయ్యా ఆయనతో. 

వ. చేతులలో నేలకూలిన మా సోదరుడు శకుని వాడు, 
వాడీవల్లనయ్యా యింత మారణహోమం సాగింది. 

చెప్పాను మా దుర్యోధనుడికి, నాయనా ఈ వంచకుని విడిచి 
విద్వాంసుల మాటలు చెవికెక్కించుకోమని. ఎవరెన్ని చెప్పేనా వాడి చెవిని 
పట్టదు, మృత్యువు నెత్తిమీద తాండవిస్తుంటు మరోమాట వినిపించదు. 

మా వంశ వృద్దు బాహ్హీకులవారు కనిపించారాా ఆయన వయసు పండి 
నేలకు రాలినా యింకా శరత్నూర్ణిమాచంద్రబింబంలా వున్నదాయన ముఖం. 

అటు చూడు సోమదత్త, భూరిశ్రవసులు... 


రామాయణ భారతాలు క24 


ఈ (ప్రక్క యీయన ఎవరయ్యా, నకుల సవాదేవుల కన తల్లి మాద్రి 
తోడబుట్టీనవాడు శల్యుడు. పైకి జారివున్న వాని నాలుకను కాకులు పొడుచుకు 
తినడం చూస్తున్నావా? 

మరి కొంచెం ముందుకు చూస్తూ, సావధానంగా విను... వినిపిస్తున్నదా, 
గోలుగోలున ఏడుస్తూ, జుట్టు విరబోసుకుని పీనుగు పెంటలమధ్య పిచ్చిదానిలా 
తిరుగుతున్న బిడ్డ... 

ఏమంటున్నదయ్యా! తోడబుట్టినదాని నుదుట పసుపు కుంకుమలు 
చెరిపే అన్యాయానికి ఒడిగట్ట ధర్మాత్ములనుకోలేదురా, ఈ దుర్దశ నాకు 
కల్పించి సంతోషిస్తున్నావా అన్నయ్యా! 

నా భర్త శిరసు కూడా కనిపించకుండా చేశారా, అని గుండెలు 
(బద్దలయ్యేలా ఎలా ఏడుస్తున్నదో వినవయ్యా... 

దేవకీనందనా, ఇటు తిరగవయ్యా... 

ఎవరా బిడ్డ, భర్త దేవాం మీద పడి గోలుగోలున ఎలా ఏడుస్తున్నదో, 
ఏవిటంటున్నది... 

కనులు విస్సారించి చూడవయ్యా, రథక్రీడలో శక్తి అంతా ప్రదర్శించి 
అలసటతో విశ్రాంతిగా నిద్రపోతున్నట్టు లేడు. 

వినవయ్యా, ఆ బిడ్డ శోకాలాపం, గుండె తరుక్కుపోతున్నది కృష్ణా! 

పరమశివుని నిలబెట్టి పాశుపతం సాధించిన సవ్యసాచి కుమారుడవు, 
గదాదండంతో నిఖిల శ్యతుగణాలనూ నిర్దించగల వాయునందనుడు పెదతండి), 
జగన్నాటక స్యూత్రధారి మేనల్టుడివి, నిన్ను నేలకూల్చిన వారెవరయ్యా ? 

ధనురాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామ, కర్టుడు, దుర్యోధన, 
దుశ్శాసనులు..వారు మహాయోధులనీ, రణరంగంలో పరాక్రమం ప్రదర్శించి 
శ్యతుసంహారం సాగిస్తారని వినా 'ఎను కాని యిలా అధర్మానికి దిగి, ఒక యువకుని 
చుట్టుముడతారని ఎవరనుకున్నారు ? 

ఏమై తేనేర? నా సౌభాగ్యం గంగపాలయింది. ఈ భూమండలం అంతా 
లభించినా, మీ పెద్దలు సుఖంగా దీన్ని పాలించగలరా, ఎవరికోసం దీన్ని 
రక్షిస్తారు?.. 

కృష్ణా, చూశావా? నిన్న మొన్నటిదాకా సిగ్గుతో చెలికత్తెల చాటున తిరిగే 
బిడ్డ యీనాడు వల్లికాడుకంటే అధ్వాన్నంగా వున్న ఈ సంగ్రామ భూమిలో 
శవాల మధ్యపడి... 

ఇంక చాలునయ్యా! 

ఇటు తిరిగి చూడు వాసుదేవా! 


125. రామాయణ భారతాలు 


భూమికి దిగి వచ్చిన బిహ్మచర్యం, పరశురాములను పరాభూతులను 
చేసిన అస్త్రతేజం, అచంచల ధర్మదీక్ష నిశ్చల సత్యనివ్ట... 

ఎవరు కృష్టా ఆ పండు ముసలివీరుడు? 

పదిరోజులు సేనాధిపత్యం వహించి, అలసట లేకుండా లక్షల వీరులను 
రణ[్రీడలో యమసదనం చేర్చిన గంగానందనులు, మా వంశాభ్యుదయం కోసం 
రక్తమాంసాలు ధారపోసి పండి పోయాడయ్యా! 

సత్యభామ _ వల్లభా! ఎరుగుదువుగా, అప్పటికింకా మీసకట్టు 
నల్లబడలేదయ్యా, ఆ వయసులో...కన్నతండడ్రి సుఖం కోసం తాను బ్రహ్మచర్య 
దీక్ష వహించి, ఈ వంశాన్ని నిలబెట్టుడానికి దాశరాజ పుత్రి సత్యవతీదేవిని తెచ్చి, 
తండిికి. పెళి ఏ చేయించి, నిశ్చింతగా అంతర్ముఖ్తుడె గడిపిన నూరు, 
నూటపాతికేళ్ళలో కన్నెపిల్ల కన్నుతిప్పలేదు, రాజభోగాలకోసం మనసు 
పడలేదు. ఆయన ఏ దశలో వున్నాడు? 

చూడవయ్యా, ఎవరయ్యా ఈ పీనుగుల మధ్య రక్తమాంసాల (ప్రవాహాలు 
దాటుతూ ఏడుస్తూ వెడుతున్నారు. 

మంచిగంధపు నీరు జల్లిన నేలమీద తప్ప అడుగుపెట్టుని నా యింటి 
కోడళ్ళు, ఏనాడూ అంతఃపురం దాటి అడుగు కదపని నా కోడళ్ళు యీనాడు 
నడివీధిని పడి రొమ్ములు బాదుకుంటూ, జుట్టు విరబోసుకుని యీ రక్తమే 
పన్నీరుగా, మాంసపు బురద మంచి గంధంగా పూసుకుంటున్నారు. 

దేవకీనందనా! గుండెమీద చేతులుంచి చెప్పు... మనస్సూర్తిగా సంకల్పించి 
వుంటే యీ కుటుంబ కలహాన్ని ఆపి యుద్ధం జరగకుండా చేసే క్తి 
లేదటయ్యా నీకు! 

కావాలని రెచ్చగొట్టి యింత చేసిన పాపానికి [ప్రాయశ్చిత్తంగా మీ 
యదువంశీయులందరూ కుటుంబ కలవాంతో నాశనమె పోతారు, పో...అని తల 
దించుకుంది. ఖా 

వాసుదేవుడు మందహాసంతోః మహారాణీ! ఎందుకంత ఆవేశం, 
ఈనాటివరకూ ఎవరినీ పల్లెత్తి పరుషంగా ఒక్కమాట కూడా అననిదానివి, 
పుత్రశోకంతో ఆగ్రహానికి లొంగి గాంధారి కూడా సామాన్య స్తీీవలె పరుషంగా 
మాట్గాడిందనే అపఖ్యాతి నీకు కలుగుతుందని బాధపడుతున్నాను. 

మా యదువంశానికి దుర్వాసుని శాపం ఉండనే ఉన్నది, ముసలం పుట్టి, 
కుటుంబ కలవహంతో కొట్టుకు నాశన మవుతామని - అదే మాట నువ్వూ 


అన్నావు. 


రామాయణ భారతాలు _126 


నీ వంశం నాశనం కానూ - అని శపించినా చిరునవ్వు చెక్కు 
చెదరకుండా కార్యాన్ని సాధించుకునే రాజనీతిని నేర్చిన సన్నివేశం యిది. 

అంతగా దూషించినా మందహాసంతో మాట్లాడే వాసుదేవున్నిషై ఆగ్రహం 
తగ్గక! . 

మ కృష్ణా! నీ వాకాతుర్యంతో యింత చేశావు కనక నీకు దిక్కులేని చావు 

(ప్రాప్తిస్తుంది, పోవయ్యా, అనగా వాసుదేవుడు మందహాసంతో నిష్క్రమించాడు. 

రాజకీయాలలో దిగేవారు సన్మానాలకు పొంగకుండా, అవమానాలకు 
(క్రుంగకుండా చిరునవ్వుతో సాగుతూంటే నిస్సంకోచంగా తమ పని తాము పూర్తి 
చేసుకోగలుగుతారనే పాఠాన్ని యింతకంటబె నేర్చే మార్గం లేదు. 


న! ఠి ళ్‌ 

రణరంగంలో మరణించిన రాజవంశీయులందరికీ పాండవులే దహన 
సంస్కారాలు చేశారు. మిగిలినవారికి విదురుడూ, సంజయుడూ అగ్ని సంస్కారం 
జరిపారు. 

ధర్మరాజు ధర్మోదకా లివ్వడానికి దోసిలిలో నీళ్ళు పోసుకునా ఎడు, 
మేలిముసుగు సవరించుకుంటూ కుంతీదేవి చకచకా వచ్చి ః 

నాయనా! తిలోదకాలు ముందుగా కర్డుడికి విడవాలి, అంది. 

క్షణకాలం నివ్వెరపోయి, గుండె దడదడలాడుతుంటే ధర్మరాజు ః 

“అమ్మా ఏవిటంటున్నావ్‌, కర్డుడికి నేను తిలోదకాలు వదలాలా ? 

కుంతి ః బాను నాయనా,నీ కన్నా ముందు నా గర్భాన వాడు పడ్డాడు. 

ధర్మః అమ్మా! 

కుంతీ ః బౌొనయ్యా,వాడు నీ అన్నగారు. 

ధర్మ ః ఈ మాట పద్దెనిమిది రోజుల క్రితం చెప్పివుంటే యిష్పుడిలా 
తిలోదకా లివ్వడం దేనికమ్మా. నవరత్న ఖచిత సువర్రి పీఠంమీద కూరలో ఎబెట్టే, 
గంగా, గౌతమీ జలాలతో అభిషేకం జరిపి మాణిక్యకాంతులీనే కిరీటం పెట్టవారం 
కాదుటమ్మా. + 
కుంతి ః పద్దెనిమిది రోజుల క్రితం కాదు నాయనా, నెలరోజుల క్రీతం 
చెప్పాను, వాడితో. “కాని వాడీ నుదుట బ్రవ్మాదేవుడు తిలోదకాల యోగమే రాసి 
పడేశాడు. ఎవరి విధని ఎవరు తప్పించగలరు! త్వరగా కర్మకాండ ముగించండి. 


గురుత 0 


ధర్మరాజు సింహాసనం అధివసించి, కొన్నాళు స పాలించాక ఒకనాడు ; 


127 “ రామాయణ భారతాలు 


కృష్ణా! రక్తబింధువులను, గురువులను, స్నేహితులను సంవారించిన 
పాపని, పశ్చాత్తాపంతో నా గుండె ఉడుకుతున్నది. రాజ్యం విడిచి అరణ్యానికి 
పోయి తపస్సుతో తనువు చాలించాలని ఉంది. 
కృష్ణుడు ః ధర్మనందనా! ఎంత అవివేకం, ఇదంతా నీ తెలివి 
అనుకుంటున్నావా! సరే, ఒక్కమారు మీ తాతగారిని చూసి వెళ్ళవచ్చు. రేపు 
ఆయన దర్శనం చేసుకుందాం. 
మరునాడు పాండవులతో కృష్ణుడు భీష్ముని సమీపించాడు. అందరూ 
ఆయనకు పాదాభివందనం చేసి తలవంచుకు నిలబడ్డారు. 
కృష్ణు ః మీ మనవడికి రాజధర్మం, మానవనీతి బోధించి మీ వంశ 
మ. బోధించు. 
మ చిరునవ్వు నవ్వి :ః కృష్ణా! ఎందుకయ్యా! ఈ వయసులో 
అంపశయ్య మీద వున్న నాతో పరిహాసం ఆడుతున్నావు? 
కృష్ణ ః తాతా ,ఇందులో పరిహాసం ఏమున్నదయ్యా? 
భీష్మ ః జగద్ద్గుర్డువెన వీ సమక్షంలో నేను ధర్మబోధ చెయ్యడం అసవ్యాం 
కాదుటయ్యా! 
కృష్ణ. ః తాతా, నేను జగద్గురువునే. కాని నా బోధలు వీరికి పలటబ్య్రైవు. 
పాఠం చెప్పడానికి కావలసిన జీవితానుభవం నీకు వున్నది. శాస్త్రజ్ఞానంలో 
మనకు భేదం లేదు. జీవితంలో 'లోకానుభవం నీకంటె ఎవరికున్నది! 
శా స్త్రజ్ఞానంతో లోకానుభవాన్ని, కాలాన్ని మేళవించి చెప్పగలవాడే గురుపీఠం 
అధివసించాలి. 
భీష్మ :ః నీ ఆదేశానుసారం బోధిస్తాను! అయితే ఎక్కడయినా నేను 
పారబడితే సవరిస్తూండాలి. 
అ తి ళ్‌ 
ఈ సన్నివేశాన్ని కొంచెం మనసుపెట్టి చూడగలిగితే గురు పీఠం యొక్క 
విశిష్టత బోధపడుతుంది. 
జగద్గుర్డువెన కృమ్ణుడంతటివాడు భీష్ముని ముందు నిలబడి - 
ప్రపంచరిలో ప్రతి వ్యక్తికీ గురుస్థానం యివ్వకూడదనీ, శాస్త్రజ్ఞానానికి 
లోకానుభవం జోడించి, తల పండినవాజే పాఠం చెప్పాలి. తల పండేసరికి 
ఉద్యోగం తీసేసి విశ్రాంతికి పంపే వ్యవస్థ ఈనాడు తాండవించడం వల్లినే 
విద్యారంగం యింత అధ్వాన వంగా తయారయింది. 
చదివినదాన్ని కక్కడం కాదు గురువు చేయవలసింది, దానిని 
జ్షీర్హించుకుని, వంటబట్టిన దానిని మననంచేసుకుంటూ, దానికి తన 


రామాయణ భారతాలు 128 


అనుభవాన్ని కలిపి, నిస్వార్ధంగా, బోధించగల ఉపాధ్యాయులు ఈ జాతికి 
స్వతంత్రం సిద్ధిం చేవరకూ వుండేవారు. అంతకు ముందు గురుకుల వ్యవస్థ 
అవిచి సన 'ఎంగా సాగింది. 

ఈనాడు చదువు కొనుక్కునే దశ ఏర్పడింది. 

సంతలో దొరికే చింతపండు, ఉల్లిపాయలూ కాదే విద్య. మనస్సును 
వికసింపజేస్తూ బుద్ధిని సక్రమంగా నడుపుతూ, నీతినీ, శీలాన్నీ అలవరిచే 
విద్యావేత్తలు పాఠశాలల్లో చేరీ మంచి రోజులు రావాలంటే విద్యారంగాన్ని 
స్వార్ధపరుల హస్తాలనుండి తప్పించుకునే ప్రయత్నం తీవ్రంగా సాగే ఉద్యమం 
లేవాలి. 

అదీ భారతం నేర్చిన పాఠం. 

అ న! ఖి 

అనంతరం భీష్మ పితామహుని నోట వెలువడిన ప్రబోధం శాంతి, 
అనుశాసన పర్వాలుగా అందింది. 

ఈ రెండు పర్వాలలో ఆయన చేసిన ప్రబోధం (గ్రహిస్తే - 

తల్లి గర్భం నుండి నేల మీద పడి కెవ్వుమని ఏడిచింది మొదలు, 
కాటిమీద పెట్టి మనచుట్టూ వున్న వారందరూ గోలుగోలున ఏడిచే వరకూ 
మానవ్లుడెనవాడు అడుగుతీసి అడుగు ఎలా వెయ్యాలో, పెదవి కదిపి ఎలా 
మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. మానవత్వానికి పరిపూర్ణత 
సిద్ధించి, తల్లితో తండితో గురువుతో, స్నేహితులతో శతు)వులతో భార్యతో 
బిడ్డలతో ఎవరితో ఎలో ప్రవర్తించాలో అవగావాన అవుతుంది. 

అందుకోసం' భారతం చదవండి, అందుకే భారతం పంచమ వేదం. 

వ్యాసమునీంది) సాంది కరుణాతిశయలబున లభించిన విజ్ఞాన సర్వస్వం 
నిత్యం చదవండి. 


$= అయిపోయింది £= 


ఉమ్రీ చెప్పదలచిన దానిని స్పష్టంగా ముందు 
దర్శించి రుచికరంగా మనకు బొమ్మకట్టి చూపించి, 
సముజ్జ్వలంగా వ్యాఖ్యానిస్తారు. ప స్ట 

ఆయన భావుకతలోని ద ఎశ్యధర్మానీ సం కథనం 
లోని చిత్రమైన ఒడుపునూ సుఖ శ్రావ్యమైన వారి కంఠ " . 
స్వరాన్నీ గుర్తించలేకపోవటం సాధ్యంకాదు. - 

వారి శెలి అంత విలక్షణమైనది. శెలి అంట్‌ పదగతి ల 

తమే కాదు. భావగతి కూడా. 
పాఠకుల గుండెను సుతారంగా గుసి ఎట్లోకి [ 












జార్చుకోగల హస్తలాఘవం అది- పరీక్షించడానికి 
పుస్తకం తెరిచి ఒకట్కి రెండు పేజీలు చదవండి 
చాలు. ల 

రామాయణ భారతాలను జీవనపథ నిర్దేశాలుగా 
దర్శించాలనే కోరిక ఉన్నవారికి ఉమ్రీ ఉపన్యాసాలు 





